JAYA VIJAYULU 


BY 
CHAVALI SRIRAMA SASTRY 
AUTHOR OF DRONA CHARITRA 
and 
Late Senior Telugu Pandit 
STALL GIRLS’ HIGH SCHOOL, GUNTUR. 





SATYANARAYANA BROTHERS, 
Koitapet, GUNTUR. 


1938 
Rights Reserved Price Rs. 0-14-0 


జయ విజ యుం లు 


x9 ౦ధక ర్త 
కీర్తి శేహు లైన 
® 
చి! శ్రీ! చావలి శ్రీరానుశాస్త్రి గారు 
ప్రథానాంధ్రొ పాధ్యాయు(డు, 
'చాలికోన్న త పాఠ గాల, గుంటూరు. 


పృశాౌళకులు 
సత్య నా రాయణబృదర్సు 
కొ తవేట, గుంటూరు, 


ఇల ఈ 0.14-0౧ 


First Published 1926, One Thousand 
Reprint 1930 Five Hundred 

Reprint 1931 Fifteen Hundred (Enlarged) 
Reprint 1932, Five Hundred. 


ముదటి భాగము 1___ 02 వీజీలు 
రెండవ భాగము 88-180 


9 


మూడవ భాగము 181149 


9 


Copy Right Reserved by the Publishers 


తొలిపలుజు 
=-అవైలల-- 


భీియుత చావలి ఫీ) రామ శా్ర్రి గారు బాలుర కుం 
దగిన పుస్తకములు వా్రాయుటయందు సమర్థులు. వా రీసారి 


రచించిన యీ “జయవిజయులు” నాతికఠినమును 
ర సవంతమును నగు వు స్తకము, భాగవతాది పురాణములలో. 
గల హిరగ్యాతు హీరణ్యక శిపులు, రావణ కుంభకర్పులు, శిశు 
పాల దంతవ,క్తలు-- ఏరల చరితము లిం బెంతో సాంపుగ 
వర్గింప(బడి యున్నవి. ప(తవడిన కథలని పాఠకు లెంత 
మాత'మును దీనిని నిరసింపక, మిందుమిక్కిలి సంతోవ 
ముగ6 జదువుదు రనుట స్పష్టము, 


ఈపుస్తకము * * * పఠసీయ గ )౦థ 
ముగ నుండుట కెంతయు ననువుగ నున్నది, 


Nellore, } (Sd.) R. Venkata Sivudu, M.A ,L.T,, 


25-10-26, Prineipal, 
Venkatagiri Raja’s College: 


విషయసూచిక 


—;0;——~ 


మొదటి ఛాగవళీ 
జయవిజయుల శాపకొరణను క్ష 
హిరణ్యాత్న హీరణ్యక శిఫ్రుల జననము 6, 
హీరణ్యాతుని మరణము ఈ 
సుయజ్ఞో పౌఖ్యానము 15. 
హీరణ్యక శిపునక్రు బంవ్మా వరను లిచ్చుట cl 
పివోద చరిత్ర 19 
పీరణ్యక శిప్రుని మరణము 81 
చెండవ భాగము 
కు బేశని జననము 88 
కెకనీ విళంవువలన రావళాదుల6ం గనుట 85 
రావకొదుల చాల్యక్లీ) డలు 88 
దళ వాదులు బివ్మానుగూర్చి తపముజేయుట డ్త౦ 
రాపకాదులకు బ్రవ్మా వరముల నిచ్చుట 41 
దళగ్రీవుడు లంకను దన కిమ్మని కుబేరు నడుగుట 45 
ధ నేళుండు కైలాసమును జేరుట 48 
దళముఖుండు లంక గొని పొలించుట ' 49. 
దశాననుండు మండోదరిని పెండ్లియాడుట ర్‌! 
కుబేరుడు దళగీంవునరు నీతిచెల్ప దూతను జంఫ్రట 54 
దళానను(డు కుబేరుని దూత. జంపి యలఅకాఫురిపె దం డెత్తుట ర్‌ 
యత రాషనుల యుగము రర. 
దళవదను(డు వైలాసమున శేగ నంది శాపంబిచ్చుట 61 


దళగీంవుండు జండికొండం బెకలించి శివునివలన వరములు వడయుట 8. 


1 


వేదవతిని జూచి రావణు(డు సంభాషించుట 


శె గనీ రొంరునుండు రావణు. బెజంబెటినం బులన్నుండు విడిపించుట 
నాన్‌ ఖీ లు వీ 


వాలి రావణుని గర్వం బడంచి పరిభవించుట 

చారదు ననుమతిని రావణుండు యముని పి దండేత్తుట 
.యమ రావణుల యుద్దము 

రావణు(డు బలిచకవ రిని జియింప నుకల౦బున శేగుట 


ఇ౦దాది దేవతలు విష్ణుని భూమిపై నవతరింప6 బార్థించుట 


దళరథుని యశ్వమేధయాగప్రయర్నము 
బుళ్యళ్ళంగుని చరిత్ర 

దళర(థు డళ్య మేధయాగము సేయుట 
శీంరామ భరత లఅక్ష్ముణ శతుంఘ్ను ల జననము 
రామలక్ష్మణులు విశ్వామితు) వెంట జనుట 
నీళతానివాహము 

రావణుండు నీత నవహరించుట 
విభీషణుడు రావణునకు నీతి చెప్పుట 
రావణునకూ మాల్యవం౦త్రు(డు నీతి చెప్పుట 
కుంభక రాదుల మరణము 

మండోదరి రావణునకు బుగ్గి సెప్పుట 
రానణుని మరణము 


మూడవ భాగము 


శిశుసాౌల దంఠేవక్స)ల జననము 

శిక్సు పౌలునక్రు శ్రీకృష్ణునియందు( గల విరోధశిరణము 
ధర్మజి రాజనూయమా 

శిశుపాలు(డు శీకృష్ణు నాశ్నేపించి యాకనిచేం జచ్చుట 
చంఠవక్ష్రని మరణము 


64 
68 
75 
70 
85 
88 
93 
94 
96 
100 
102 
104 
107 
109 
క్ష 
18 
120 
125 
127 


181 
182 
186 
189 
147 


(శ్రీరామ చంద్యాయ నమ? 


జ యు మ జ యలు 








అలుక నెన(6 జెలిమినెన( గామం౧బున నైన ప 
నినదగివి తలప నఖిలాత్ము డగు వారి జేరవచ్చు జేబు సే 
OR చ్‌ 


ఇ రానుబంధన౦ంబున. జేరిన చందమున విషు6 జిరతరభ కిం 

ఓ... ar) pa 

జేర రాదనితో (చును నారొాయణభ డియు క నాొచి తమునన్‌, 
జానీ అల. అవి 


"కా మోత్క_౦కత గోపికల్‌ భయమున౦ం గ౦సుండు చె రకియా 
సామగిక శిశు పాలముఖ్యనృపతుల్‌ సంబంధులై వృష్ణులం 
బ్రేమకా మిరలు భక్తి నేము నిదె చకి)ం గంటి మెస్పైనను 
ద్దామ ధ్యానగ రిమ్హ (దైన నారి జెందక్ష్‌ వచ్చు ధాత్రీళ్యరా | 
3 నారద నుని 


మొదటిభాగము 


== ళీ జయ విజయుల శాప కారణము $= 


శీ)నిలయంబై భ కలోక పాలనగుణ ధామం బై ఆర్యజన 
సన్నుతిభామంబె వెకుంళపురంబల రాకుచుండు.అ పుర వాసు 
లెల్లప్వుడు మాధ వాం ఘీసరోజంబులయబూజిచుచుం దదీయా 
శారంబులందాల్చి స దాసుఖంచుచుందురు.అన్న గరోపవ నమ్ము 
"లెల్ల పడును నిరశలధర్మమూ ర్రియగు నావారి జీర బెొపెసం 
గుచు. బుష్మ ఫలభారితంబుల గు సంతానవనసంతానంబుల చే 


జయవిజయులు 


సెంతయు నలరారుచుండును. అం దెచ్చట(జూచినను నారా 
యణ భజన పరాయణులై చరించు సుందరీయు కోవై మాని 
కులే. అచ్చటి హంససార స ళుకవీక చాతక తిత్తిరి మయూర 
రధాంగ ముఖ్య విహాంగంబు లర విందనయను కథాగానంబు 
లనూనంబుగా మొరయించు'దు నిర్భరానంద భరితం బులై 
యుండును. మజియు నయ్యది ప్రవాళ లతికాకులంబులయిన 
కూలంబులుగల నడ బావులు గలిగి సుకృతంబునకు శరణ్యం 
బును, న్యాయంబునకు నాలవాలంబును, బుణ్యంబునకు బుట్టి 
నిల్లునె యొప్పారుచుండును. భగవ ధ్రాసులుండు నాగొంది 
హారివీమ ఖులును, బాపవర్హులును, దుష్కథానిరతిం. జరి 
యించువారలును బొరదుష్కర౦ బై యహంకారవిదూరులగు 
సుకృతాత్సుల కు జొర సుకరంబై యుండును. ఆవై కుంఠం 
బను కమలాక రంబున నుండు భవనాంభోజంబున నారాయ 
ణుండు భృంగాకృతి నేపారుచుండును. 
హరిచేం బాలితమె యొప్పు తదీయధామంబు, వృద్ధు 
లయ్యును బంచాబ్దంబుల కుమారకులై కాన(బడు నిస హొ. 
లును ధీరులునగు సనశాదులు భవనము లెల్ల, దిరుగుచు,నొక్ర_ 
నా(డు డాయంజని, యందు నవరత్న తోరణ సమం చితకుడ్య 
కవాట ₹హాళీవిర చిత కత్ష్యషట[ ముం దాటి యనంతర క త్య 
యందు వివిధిభాషణాంబర ధారులును, వనమాలికావిరాజి 
తోరస్కులును, గ చాధారులును, జతుర్భాహులును, వేత 
దండాభిరాములును నుడారులునగు ద్వారవాలుర జయ 
విజయాభిధానుల( గాంచిరి, 
2 


ముదటి భోగము 


శ్రీవల్లభ దర్శనలాల సులై యేగు నప్పరమభాగవతో 
త్రముల( గుటిలాత్మకులై దుళ్ళీలత నాద్వార పాలు రిరువురును 
వారించిన వారును రోపారుణిత్రాంబకు లె బృందారకు లీవీం 
చుచుండ, న చటివారు వినుచుండ“ోభ కప పరిపాలు(డగు నీశ్వరు 
చేవింపంగోర మే మరుగుచుండ ముపందభజనంబున కంతరా 
యంబు గల్పించు ని నిద్దురాత్ముల. గంటిచే * ౯ యని యంత 
నిలువక కోపంబున నా జయ వఏజయులం గాంచి “మంద 
బుదులె మమ్ము వారించిన యనుచిత కర్భులగు మరలు 
మదీయ శాపారులగుదురు. కావున భూలోకంబునం గామ 
కోోధాదు లనుశతుివులు బాధింపం బుట్టులోడని పలికిరి. 
అంత నావిష్ణుమందిర డావారికులు వారింప రాని మా 
భూసుర వాక్యంబుల కులికి తలడమంది పరితాపమునొందుచు 
నిటలతటఘటితాంజలులై యా మునీశ్వరుల వాదములకు 
మొక్కి,“ మహాత్సులా రా!మామది నొవ్వం జేసిన మినిష్టుర 
వాక్యంబులకు మేము శోకింపము. ఏలయన సత్సురుషులకు 
బరాభ వమొనరించిన మాదురితంబు మమింతకు, దెచ్చె. మా 
యపరాధంబు మన్నించి ర వ్నీంపందలచితిశేని 'కామలోభా 
దులతోం బుట్టినను బంక జాము మజువక యుండు నట్టనుగ పీం 
చితిరేని మోది జన్మంబుల మాకు ఫుభంబగుభ”ినని మొజు 
లిడిన నమ్మ హాత్కులు కరుణించి మూడుజన్మంబులకు వై రంబు 
వలన విమ్ణుసన్ని థానంబు గలిగెడుమని యనుగహీంచిరి. 
తత్పమయం౦బున నారాయణు. డాొక లక లంబునాక క్షి ంచి 
లమ్మీతోడి వినోదముల(జాలించి వషుంబున వెజయంలి క వీరా 
తి 


జయవిజయులు 


పం కా. 


జిల్లుచుండ బాద చారియె యా యోగివర్యుల సమీపమునకు 
వేంచేసిన నమ్మునులును నాపురుపో త్త తము నిజాంతరంగముల నిలి 
వీయు( దనివిసనక ఫునఃపునర భివందనము లొనరించి యిట్లని 
సుతించిరి.“భ కృ్షజననత్సలు(డవగు నో దేవా |! మజ్జనకు(డగు 
విధాత మాకుప బేశించిన భవదీయమంగళ విగిహాము గను 
గొని కృ తార్గుల మైతిమి, అనఘా నేడు మో వాదభ కుల కలిగి 
మేము శాపం బిచ్చితిమి. ఆ యధిక ధుషృతముచే నిర 
యము నొందవలసివచ్చె కావున నీపాదకమలంబులం గొలువ 
నేతెంచిన మమ్యునేర మెంచక కరుణింపుము సీ సహజశ రీరంబు 
గాంచి మదీయ నేతంబులు కృతార్గ్లతనొాందె. మమాదరింవు 
ములఅనివారలు భగవంతుని పాదములకు. (బణమిల్లిన భక్త 
వత్సేలుండగు గోవిందుండు ముది తాత్కు( డై మునివకుల (జూచి 
* ఈయిరున్సకును జయవిజయాభి ధా నములుగల మదీయ ద్వార 
పాలురు.వీర లుమిము 78 నక నాయాజ్హ నతి క్ర మించియొన 
రించిన Fe Er ఎ అంక న. వట ము నా 
కును నభీమతమ య్యే. అదియునుంగాక సేవకులు సేయునపరా 
ధంబు స్వామిదియె. కాన సనీయప రాధమునకు మాననీయు(డ 
నగు ననుమన్నించి పసన్ను లగుదురుగాక. తీనువునంబుట్టి న కుష్టు 
వ్యాధిచేం దదీయ చర్భము వివర్షతనొందినట్లు భృత్యులపరా 
ధంబు నేసిలేని యజమాను లపయశము వాలగుదురు, మజియు 
నవ వేకులె సాధుజనుల కపకృతిగావించు దుష్టులు మత్ప్సముల 
య్యునువారునా చే నాశంబునొందుదురు. ఇతరుల (జెప్ప శేల! నా 
ఛావంబుందెలియ నేరక మిమ్ము బరిభవించిన ఏర లపందద్దోవ 
4 


మొదటి భాగము 


"ఫలంబుసం పా) ప్రమయ్యెఃకావున ఏకు భూమిపై (బుట్టి యచిర 
"కొలంబున నెనాయంతిక మున కే తెంచునట్లశు గహీంవు డవిపలి 
"క, వారును సంతసించియకివినయంబునమ స్తక న్య స్తహస్తులై 
యామాధవుంగాంచి * భగవంతుండవగు నీవు మత్కృతేంబు 
“లన్నియు నభిమతమంటి విది కడుచిత)ంబుగదా ? దేవా 1 
'నీమపీమ నెజబుంగ మేమెంతవారము ? మునులమగు మమ్ము 
మోదారికయం౦ంబున నిట్లు సత్క_రించుట సజ్జన పరగ హోర్థం బై 
యుండు6గాదె! ఈ వ మేమలిగి శాపం బొస. 
గితిమి. వీరల సింతకంటె బెడిదంబుగ శికీంప నీయభీన్ష మేని 
యట్లుసేయుము. దయతో రశ్నీంచెదవేని రథీంపుము. నిర్మ 
అంతక ర ముర వీరల న న్యాయంబుగం దిట్టితి మేని మమెన 
దండింపుము. మాకదియ పీగీయమ'”ని కృ తాంజలులె యున్న 
మునుల. గరుణార్డ దృష్టి. గనుంగొని భగవంతు. డిట్లనియె. 
మునివర్యులా రా | వరలు భూమికింజని యసురులై జనియించి 
'లోకకంటకు'లె చరింపుచు నాయందలి వెరంబుచే సాహస 
మున సంగరరంగమున న న్నెదిర్చి మదీ య చ కానలంసున 
కాహుకులై నాకు సన్నిధి కేతెచెదరు. నన్ను వైరమున 
నైన మనమున. దల(చుటయు నాయారనంబు ఏీకీంచుచు 
నాయెదుట నంతము నొందుటయు. గారణంబుగ ఏరు నాపద 
మున నివసింతురు, ఇందుకె మోకు వగలంబెగలకండు(డు.” 
అనిన నా (బ్రహ్మామానసపుత్తు లు మనమున ఘనంబగు 
నానందంబు నొంది చేవ దేవుని సెలవుగై కొని నిజనివాసంబు 
అకు జనిరి® పదంపడి యాపురుపో త్తీముండు ద్వార పాలుర 
ర్‌ 


జయవిజయులు 


గాంచి“పిపవచనంబు లమోఘంబులగుటచే నే బల్యాఢ్యుండ 
నయ స్ట దాని వా౭ింప(జాలగైరి. అక్కా రణమున మోరుభూలో 
కమున నసురు.లె జననయొందవలసె, కావున, దనుజులె 
జనియించి నాకు. బరమళత్రున్సులె యెప్పుడు న న్నే తలంచుచు 
నాలేర, జచ్చినవారై నన్ను. 'బేళదరు; వగవకుండినియాన 
తిచ్చి రమారమణీమణితోడ. గలసి నిర్మలంబగు తన పుణ్య 
మందిరమున శేగాను. 


4 హిరణ్యాత హీరణ్యక శిఫుల జననము + 


దతు[పజాపతితనూ భవయగు దితి సంతానవాంఛ చే ' 
చిజనాథు(డగు కళ్యపుంగాంచి, “మహాత్యా! నాతోడిసవతు 
“లెల్లరును భవత్కృపాక టాతుంబుచే గర్భంబుల ధరించి సంత 
సమున నున్నవారు. కాన నాకును సంతానము నొసంగి 
దీనురాలనగు నను రథ్నీంఛవుము. అదియునుగాక దీపంబువలన 
మజీయొక దీపంబు (పభ వించునట్రుగ6దన ధర్మపత్నియందు. 
బురుమ(డు తానే వుతరూపమున నుదయించును గదా!" 
ఈ యర్భ మీరెటు(గనిది కాదని కామవిమోహీతమతియె 
య నేక విధముల. బ్యగంపం గశ్య పుండు తన పియసళక్‌ం గని 
యిట్లని యెద ర్లాధిపియైన రా జు శ తుసంఘంబుల జయించు 
చందంబున భా ర్యాస మేతు. డైన గృహస్థుడు ద రయంబులై న 
యిందియశ త్రువర్లంబుల జయించును. క ర్షధారుండు నావచే 
సము[దంబుదాటునట్లు గృహమేధి సర్వా,శమవాసుల రశీం 
చుచు వ్యసనార్హవంబు(ద£యించును. అట్లగుటచే ఛార్య మన. 
6 


మొదటి భాగము 


'మున(గల వాంఛ (దీక్చట పతులకుంగ ర్తవ్యంబు,అయివను ఇది 
'సంధ్యాసమయంబు. భూ తేళుండిపుడు భూత గణంబుతో గూడి 
శీకుగు చుండును, కాంబట్టిసంతాన (పా ప్రికిదిసమయంబుగాదు.” 
అని యెంత చెన్పిననువినక తన్ను నిర్బంధింప నాంర్భంధమునకు( 
దొలంగచేరక యాస డాయుగన యిభిమతేంబు దీక్చె. 


దితి మును నర్నకులులేనిద గుట చే నిజనాథువ లన గర్భం 
బావిర్భూకంబగుట కెంతయు సంతసించుచుండెను, అంతం 
గశ్యపుండు తనపత్నిం జూచి “బంతీ | దుపూ_లంబున సీవ్ర 
గర్శంబుధరించుటం జే లోక కంటకులును, బుధజనవీడాక రులు 
నగు నికువురు పుతు9లు నీకు జనితుకు. వారి దుష్కర్మ 
ముల నారాయణ. దెటీ.గి యి౫దు(డు వ(జా యముధముశే 
గిరులంగూ ల్చినట్టు వారల వధియిచు”నని పలుక దితియు 
విగత కౌతుకయై “నాథా! నావుతు) లార్యుల కెగ్గొనరించి 
నను వారల కపాయంబు తేకయుండున ట్లనుగహింవుమగోని 
వేడుకొనెను అంత నాతడు తన లలనం జూచి “రముశీ 
మణి! ఈయవస్థ సీవివరీతకర్శంబున నయ్యె. అయినను నీవు 
చేవజేను మనంబున నిల్చి హృదయతాప మొంది నన్ను 
భజియించితివి గావున నీదు వుతు)లలో హిరణ్యకశిపునకు 
'భగవద్భక్తుడగు తనయు. డుదయిచును. ఆతనివలన 
వంశ మంతయు దుర్వర్షంబ గు హేమం బగ్నిముఖమునం బరి 
శుద్ధ మైనట్లు, పావనమగునుు వగవకుము”ని పలుక దితియు. 
దన తనయులు శేళవునిచే హతులగుదురనియుంద నమనుముండు 
భాగవతో త్తముండ గునని యు దుఃఖపహార్షంబు లొందుచుంచెం 

7 


జయవిజయులు 


ఇట్లుండ దితి శత్రవర్షంబులు గర్భ్భింబు ధరియించి యంత 
"బీవమానన కంటకులెన సుతుల నిరువుర (గనియె. అయ్యవస 
రంబున ధరణి గంపంబునొందె. కులపర పలేంబులు వడ కె, 
అంబుధులు గలా. నతుతుంబులు రాల. దిగ్గజంబులు 
(మొ గ్రెవీడుగులు పుడమిందొర (గె. మొయిళ్లుర కృంబువర్షి౦చె 
పట్టపగలు నక్క ్లలుకూయందొడలౌ. దేవతా పతిమ లొర గె. 
మొదవులు ర కృమ్మువిది కె. ఇట్టి మహో త్నాతంబులు వీవ్షీంచి 
సనకాదులుదక్క. నందబును భయవిహ్వాలు లై రి.కులపర(తం 
బుల యాకృతినొంది వివిధరత్నభూషణకాంతులచే సూర్యుని 
దిరస్కరించుచున్న యాతనూభ వుల. జూడంగోరి కశ్యపుండు 
దితిమందిర మునకు(జని వారల,గాంచి హిరణ్యక శిప, హీరణ్యా 
తులను నామంబులిడి తన పుణ్యాశ మంబున "శీ.7ను. విప 
శాపంబువే జయవిజయులిట్లు పథమజస్థంబున భూలో కంబున 
జన్నించిర. 
— హిరణ్యాముని మరణము == 
అంత (గాంత కాలంబునకు హీర ణ్యాతుహీరణ్యక శిపులు తప 
"మొనర్చివిరించివర దానగర్యంబున నఖిలలో క పాలుర జయించి 
సంతు స్తాంతరంగులె యందును దమకు మృత్యుభయంబు లేక 
నిర్భయుులె సుఖముగనుండిరి. అందు ద్వితీయు-డైన హిర ణ్యా 
ముండుపితివాసర ౦బునుభుజాదండంబున గచాదండంబుఢరిం చి 
త న్నెదిర్చి సంగరంబు చీయంజాలినయరివీరునిం గా నక భూలో 
కంబంతయుందిరిగి స్వర్లోకంబునకేగ,నందలి దేవ తాగణంబులు. 
గరుడునింగని పజచు నాగంబులవ లె. దమ నివాసంబు లర్క్హ 
8 


మొదటి భాగము 


నివాసంబులుగ(6 గాంచనావాసంబులుగ నొనర్చి యెక్కడీ 
శేనిం జనిరి అంతం గనకాముండు తన మనంబున “ ఈ 
గీరాషణులు శార్యవిహీనులయి తమ సాధనంబుల విడనాడి 
భయమ్ము సెంది పౌటేిరి, అయ్యా! ఏమి చిత)మ్మ”ని తలంచి 
యార్చి భూరిభుజావిజృంభీయె, జలధి. బొచ్చె. జలవిభుండగు 
వరుణుని సై న్యంబులును నాదేవాంతకుని తేజంబు చేటిచూడ+ 
జాలక సముద') నుధ్య భాగమున నొదిగిరి, విమ్ముట నద్దనుజుం 
డమ్మహాజలధి మధ్యంబున సనక వర్గంబులు క్రీడించి వరుణు 
నిచేం బాలింపంబడు విభావరీపురంబున కేంగి యప్పయోధి 
నాథుతో “*లోకపాలురందు, (బఖ్యాత బలుండవని న్‌తోం 
గయ్యుంబున శే తెంచినవాండ. కదనరంగంబున నాతో నంగ 
రమ్ము గావింపుమని* పరిహాస్సితో కులం బలుక నా పశ్చిమ 
దిగానాయకుం డాతని తేబోవిశేవంబును నాత్శబలంబును 
దలపోసి * డానవో తమా! ఏను యుదంబుల( బరిత్యజించి 
నియమంబున నున్న వా(డ, కావున సీతో సంగరమ్ము చేయ 
నోప. ముకుందు(డు తప్ప నిన్ను జయింపంజాలు (పతి వీరు 
'లెవ్యారును లోకోంబున లేర ”నిపలికి తనచి త్రీమున(గల రోష 
వహ్నీ తమాజలంబుచే. దాన చల్లార్చుకొని మటీయు నిట్ల 
నియె.“అమ్మిహాత్ళు. డిప్పుడు వెక్రుంళంబున నున్నవాండు. 
సీవచ టి శేంగతివేని యాతడు సీతోడం గయ్యం బొనరించి 
నిన్ను (గడ లేర్చు. దుగ తీ! నిందలకోర్చి సంగర రంగంబుననిలు 
వంజాలక' భీతచిత్తులై పాజుపందల వెంటంబడుట పౌరువమా? 
న కుండ వేని వైళంబ En జనుము, అతండు నిచ్చలు 


జయవిజయులు 


నమళారుల( బోర జయించును. మజటీయు నారండు యుగ 
యుగంబును శిష్టసంర తుణమును దుష్టని శాటుల నాశ నంబుశకు 
జేయ(గోరి పురుషాకృతి నవతరించును. కావున నాతనితో 
రణ మొనరించితి వేని మేదినిగూలి యచ్చటి శునకాదుల 
కాశియంబగుదువు, వేగంబ పొమ్ము” 
అన నా కనకాక్సుండును భీతి యొకీంతయెనను 
చెందక దుష్టవిమర్షనుండ గు నా జనార్హను మర్గింతు ననుచు 
నికుంఠ నగర మార్లంబువట్టి చనుచుండ చేవ మునీందు 
డగు నారదు. డతనికిం బిత్యత మై “దను జేంద )| నీవెందు.( 
బోయెదగొవని యాదరంబున నడుగ నద్దానవుండోమునీంద్రా! 
వైకుంఠ నగరమునకు. జని దనుజసంతానంబు సంతేసీంచు 
నటుల నిందిరావగు నంతంబు నొందింప నేగుచున్నాండనొని 
వచింప నము నికలా గణి యాచానవ నేతంగనుంగొని యిట్ల 
నియె.“విష్ణుండిప్పుడు వైకుంఠ పురంబున లే(డు. తొల్లివిధాత 
జగముల సృజించుచు నాదియందు జలముల నుత్సాదించిపదం 
పడి సమ స్తజంతువుల శాధారంబగు ధరణిని బుట్టించిన నది 
జలాంతర ఢగ4యైయుండె. అక్కా-రణమున వీరించివిశ్వంభ రో 
రణ మెట్లు గావింతునాయని లట్మిపతి. దననమునమున నిల్చి 
యాలోచించుచుండ నాతని నాసికానివఠము లనుండి విష్ణువు 
యజ వఠావా గూపమున నంగుష్టమాళ ) బేహుండై జనన 
ముంది చూచువార లద్భుత మొందు నట్లు శణనములో గజ 
వీినూణ చేహ డయ్యె, తత్సమయమునం బ్రజల సృజించు 
నార లైన మరీచ్యాది మహామునులు ఇట్టియాశ్చర్యమెం దైన ౬ 
19 


మొదటి భాగము 


గల దాఃనాసారం ధనిక తమైనయీవ రావాము ము నముచూచు 
చుండ(గనేె గజ పమాణ దేహమునొంది తలే ణమె పర్వతాకా 
ర మై నిలిచియుండె” నని ని వ్వెజపడి చూచుచుండం గముల 
గర్భు(కు హర్హాతిశ యమున, దన మనమున 'నా హృదయ 
'తాపంబు నపనయించుట కె శ్లీంధరుండె యిట్లావిర్భవిం చె 
గాంబోలు ! ఇది యత్యద్భుత మిని వితర్కించుచుండ నా 
మాయామయవశావాంబు రోదోంత రాళంబు నిండునటుల 
ఘుర్టురా రావంబు గావించి ర సాతలగతమైన వసుంధర నుద్ధ 
రించుట కె య పార మైన రసాతేలంబున(బ్రవేశించి యచ్చోపీ 
నున్న వా(డు. సీ వాతనితోడం గయ్యంబు సేయంగోరితి శేనియచ 
టి కేగుము అయ్యసు రాంత కునితోడ రణం బవశ్యంబగు, * 


అని యిటు నారదు(డు పలుక దాన వేందు9(డు 
హుతాశనుకై వడి మండి భయంకర గ దాదండంబు కేలయబూని 
చాహుబల మేపారుచుండ. బాతాళంబునకు జని జలమధ్య 
మున నున్న దివిజారిం గనుంగొనియెను. తత్పమయంబున సూక్త 
రాశారుండైన నాహారియు(జూపులనేె దనుజుని తేజము నంతయు 
నపవారించి దాన వేందు*ని గుండెలుదల్ల డిలునట్లుకొంతతడవు 
విహరించెను, అ త్తతి. గన కాము. డతనిజూ చి “యోవనచర 
మెబ్లు వనచరమ య్యె”ినని SE Sa Sot 
ముతోోనూ కర !మూాఢాత !రసాతలం బుననున్న యీవ సుంధర 
మదధీనంబు. కావుననీవీధర ణింగొనిపోకము,వోర భావంబున 
గొనిపో యెద వేని మరణంబు దవ్పద ని పలుక వ రావారూవు 
ss స భూదేవి యొపశు 


జయవిజయులు 


చుండ సాగరంబు వెలువడిన. జూచి దురితపయోాధితేరి 
యగు నా హరిం గాంచి దెత్యుండు కన్చిత్తోలీ యుద్ద కటు గోరి 
నే నిటురా లజ్ఞావిహీనుడవై పారుట పారుషమా” యని 
యాశ్ల్షేవీంపం బుండరీకాశ్స్వుండు కో9ధారుణిత లోచను.డై 
తనమహీమ చే, దోయముల-పె ఛారుణి ననాయాసంబుగ 
నిలువ(బెళ్లైను. చేవత లానందంబునొంది కుసుమనృష్టీ గురి 
సిరి, సురదుందుభులు మొర సె. గంధర్య గాన రవంబు 
వీతెంచెను. అప్పరోన ర్తనంబులు సెల్లె. అట్టి సమయమున 
గమలలోచను(డు సమరసన్నద్ధు..డై దనుజునిజూ చి, “ఓయీ! 
న న్నెదిరింప (జాలు శౌర్య ధెర్యంబులు నీకుంగల వేని రణరంగం 
బున నిలువుము నీ బంధుమితు)లకు దుఃఖంబు గలుగుట 
'యోర్వవేని చయ్యన. దొలంగ చనుము, యమాలయంబున 
వసియింపంగౌంబోవలయు,* చుట్టముల' బొడలగని రమ్మని 
నిష్టురంబులాడ నా హిరణ్యాముండు తోక దక్కిన 
కృహ్లోర గంబుమాడి,_ రోజుచు గదంగొని దనుజాంతేకు నెదిర్ని 
ఘోరంబుగ సంగరము గావించెను. అంత నయ్యిరువురును 
(దిభువన భయంకరులగుచున సదృశ విక మంబులన న్యోన్యజయ 
కాంగ్లులై పోరుచుండం బద్మసంభవుండు నిఖలముసీంద) సిద్ధ 
సాధ్య "దేవగణంబులతోడ. జనుబెంచి ధరితీ)నిమి త్తంబుగ 
రాత్‌ సునితో( బోరునాదివ రావాంబు, గాంచి,నినయవి నమితో 
_త్తమాంగుం డో” దేవా!కలుపాత్తుండై నయీన క్రంచరుండస్మదీ 
యవరగర్వమున భువనంబులన్నియు. గారించుచున్నా (డు. 
ఏని వధింపక యేలయిట్లుపేవ. చసెదవు? సంధ్యాకాలంబ గుడు 
12 


మొదటి భాగము 


దనుజు వధింప నశక్యంబుకావున నిప్పుడ వధింపుమ” నియె. 
అంత. బుండరీకాత్సుండు నసురున కభిముఖు.డై గదగొని 
నడువ యోాదనుజవీరు. డ నాయాసముగ నాతని6 గదిసి యా 
సాధనముగా కొని సాగరంబున. బడ నై చెం హరియును నిరా 
యుధు..డై యుండ సురారి యుద ధర | 'మెటి/గినవాం డగుట చే 
సంగరంబుమాని నిలువంబడియుం డెను, మాధవు. డాయసురుని 
శౌర్యంబునకునుు సంగరధర్భంబునకును,నచ్చెరువొందుచు దాన 
వనాధథు వధింపసుదర్శ నాయుధంబు(దల (పనదియు నిజ[పభాప 
టలంబునేబహాండ భొండంబుంబూరించుచు రయంబునం జను 
దంచి దనుజాంతకు సవ్యవా స్తంబు నలంక రిం చెను.దితిజుండును 
మాయాయుద్దంబున కుపకమించి భీకర పాపాణంబులన్కుమల 
మూతేంబులను గురియించి ర కృలోచ నములుగల భూత చేత 
పీశాచ నివహంబుల నుత్స్చాదించెను, అంత నా లోకనాయ ' 
కుండు చకాశయుధంబు. బృయోగింప నా మాయా చక్ఫోం 
బంతయు నడం”. అక్కాలంబున డితియు' దన భ రమాటలు - 
దప్పవని తలంచుచుండ, బుత్త'చురణనూ చకంబుగనా పె స్తనం 
బులకోణిత ధారలొలుకుచుం డెను.దను జేందుండునుగృతఘ్నున 
కొనరించిన యుపకారములవలె మాయ లన్నియు విఫలంబు 
లె నను దెంపుసేసీ హారితోడంగొంతపెనంగి తుదకు మారుతా 
హతినేం బుడమిపెః దెళ్ళుమహీరువాము చందంబున జకా 
వాతిచె భూమి పెండి నెత్తురు» )క్కు_చు నసువులందొరం గెనుం 
తన తమ్ముడు నారాయణుని చేనిట్లు హతుండయ్యెనని: 
విని హిరణ్యకశిపుండు రోషశోకంబుల చేందప్లుండై దంత సందనృ 
18 


జయ విజయులు 


దశ నచ్చదుండ గుచు విపచి_్తి మొదలగు దైత్య దానవుల 
గాంచి యిట్లనియె. * ఈచి తమును వింటిరా? మూ మితం 
డును నాయనుంగుందము:డున గుహిర ణ్యామునినారాయణుండు 
వరాహరూపంబున వధించెనంట. లశ న్నావెకుంఠ వాసుండు 
నాతో. బోరాడంజూలక మున్నీట మునింగినను, వెన్ని చ్చి పాణి 
నను భూమికింద నణంగియున్నను మరణము నొందించి 
నాయనుజునకు. దచోణితంబుతో. దిలోదకంబు లొసంి 
మిమ్మానందింప(జేసెద, ఈతండు నావే నిహతు(డ మ్యె నేని 
యాయిం[దాదుల కితడు (పాణమగుటచే వారును నాచే 
జత్తురు. కానునని(కమోరు నాయానతిచే సాధుజనంబుల న నేక 
విధంబుల హింసించి, వర్హాశ్రమాచారంబుల నాశనంబానర్చి 
రండు” అనిన వారును నాతని యాజ శిరసావహించి 
గేర్వాణుల బాధింప వారును స్వర్షంబు త్యజించియడ న్రలశేగరి. 

అంత హిరణ్యకశిపుడు తన తమ్మునకు బరలోక 
(క్రియలు నిర్వ_ర్లించి యాతనిఫుత్తు)ల నోదార్చి భార్య నాశ్వా 
సించి వు_త్తిలోక వివళురాలైయున్న తనతల్లియగు దితిం 
గాంచి “జననీ! నీసూనుండు శూరలోకంబునకు. జనియె. 
ఈలోకంబున (|బ్రాణికోట్లు పుట్టుటయు. గిట్టుటయు సహజము 
గదా? వల యిట్లు వగ చెదవు? నీళాగార నివిస్ల పాంధులవ లె 
వుత్తాదు లొక్కతజి తమతో గూడియుండుటయు. నొక 
ప్వుడు విడిచి పోవ్రచుండుటయు. (బసిద్దంబు; కావున నీవాతని 
వియోగంబునకు దుఃఖంపయినిలేదు. ఈవిషయమై “పెద్దలు 
“పేతబంధుయమసం వాదమినునొక యితీవోసంబు సెప్పెదరుం 

14 


"మొదటి భాగము 
అర్ధానిం జెప్పెద వినుమ*ని యిట్లు చెప్పందొడం గను: 
— సుయజ్ఞో సాఖ్యా ఖ్యానము 4 

“సులీనర చేశంబున స రాజు గల(డుః అతే(డు 
శత్రువుల చే సంగర రంగమున నిహతు(డమ్యెను. అంత నాతని 
భార్యయు బంధుమి తాదులును నాశవమును బరి వేష్పించి రోద 
నంజు చేయ సాగిరి. పీరల దకిఖంబు సి Sd తో 
యన్నట్లు ఛానుండును చేజోవిహీనుడయ్యె. తత్సమయంబున 
నమనుండు వ పబాలకు. డై య చోటి "శేతెంచి వాని బంధు 
వులం జూచి యిట్లనియె “ వెల్టులారా! చావనివారివలె 
మో రీ చచ్చిన వాని శకేల యేడ్చెదరు? “జాతే స్నహి (ధువో 
మృత్యుః అను మాట మిరు వినియుండలేదా? సమస్త 
పాణుల నెవ్వాండు సృజించునో యెవ్యాండు రశ్నీంచునో,. 
యెవ్వ(డు (దుంచునో, యెవ్వం డనంతుండో యాతండె యిట్లు 
కావించుచుండును. ధనము విథింబడీనను దెవవశంబున నుం 
డును. భది్శముగ దాచి పెట్టినను బోవును. అడవిని రతవలు 
లేనివారు బీదికియుందురు. గృహమందు రక్షకు లెందణు 
న్నను జత్తురు, ఈభూపాలు(డు నిదింబోవుచున్నాండు. ఏల 
విలవించెదరు? భాషించువా(డును నాలకించువాందును నెచ్చ.. 
టికో యజీగెను. ఏరు నా చెలులనియు, నీపె నాతల్లియనియు, 
నాతండు నా తండి) యనియును వి వేకంబులేమిచే (భాంతి 
నొందుదురు. తత్వజలు ని త్యానిత్యంబులంగూర్చి సుఖదుఃఖం 
బుల. జెందరు. అజ్ఞులు కొందరు యోగవియోగంబులకు సుఖ 
దుఃఖముల నొందుదురు, 

15 


జయవిజయులు 


“తొల్లి యొక మహారణ్యంబున ఖగముల కంత కభూతుం 
డైన బోయవాం డొకండు గలండు. అత. డొక్కనాం డుద 
యంబుననె లేచి వల లురులు మొదలగు సాధనములగొని 
చేటకుంజని యావివీనంబున. గల పమయుల నంతేము నొందించి 
యడవి వీచ్చుకల జంట6గాంచి యారెంటిలో నాడువీచ్చుకను 
జిక్కంబులో వెచిన మగ పిచ్చుక యిట్లని విలవించె, “మన 
మి యిడవుల మేశీమేయుచు నెవ్వారికి నెగ్గుసేయక వివా 
రించుచుండ నాపాపపుదెవ మో కిరాతుచేతిలో. బడునట్లు 
విధించె, అయ్యో |! ఏమిసేయువా-డ ? మనల నిదజ నొక 
చోట వసింపనీక విధి యిట్టిపాపమున కొడిగన్షై. అక్కటా! 
తెక్క_లులేని పసికూన లతిదై న్యముతోం దల్లి యెరందెచ్చు 
నని నిక్కినిక్కి. మూచుచుండునుగ దా? ఇట్లు దుఃఖంచుచుండ 
నాకి రాతు. డొక్కకోలంగొని యాకుభింగపమీని గూలనేసె. 
కావున గెట్టిగుణవంతులును కాలంబుడాసిన సీలోకంబున నుం 
డంజూలకు. నామాటలు విని మరలు దుఃఖమును మాని 
యుండు(డు.”అని యిట్లు విప్రబాలకుండు బోధింప సుయ 
జాని బంధువులందటును వెజుగుపడి శోకంబు విడనాడి సుయ 
జ్జనికి నుల్తీరక్సియలు నిర్వ ర్తించిరి. అంతం. గపట 'బాలకుం డై 
కీండించుచున్న యము6డును నంత ర్హితుండయ్యెను. ౧ అని 
యాయితిపాసంబు హీరణ్యక శిపు(డు తన తల్లి కిని మజుదండ 
కును జెప్ప వారలు ప్రపంచ మనిత్వేంబని యెంచి విగత 
శోకులైరి. 

16 


మొదటి భాగము 
— హీరణ్యక శివునకు బిహ్మ్‌ వరము లిచ్చుట --- 

పదంపడి హిరణ్యకళిపుండు తభువన సామాజ్యం 
బును, నజ రామర ఛావంబును, నఖలశతుజయం బును సింహ 
బలంబును గోరి మంద రాది కేగి యచ్చట నూర్ధ్వ బాహుం డై 
కాలిబొటన వేల నిలువంబడి బహ్మ'జేవనిగార్చి పరమ 
దారుణంబె న తేపంబుసేయుచుండె. అటియెడ నిర్ణరులు తమ 
నెలవుల శకేంగిరి : 

తిసభువన సంతాపకరంబయిన నాత పోవిజ్బంభణమున 
కోర్యంజాలక యమరవరులు స్వర్షంబువిడి చిసత్య శోకమున కుం 
జని లో కేశ్యరుండె న యావిధాతకు సమస్కంరించి యిట్లు 
విన్నవించిరి. “జేవా! దైలేయుని తపంబు వేడిమిచే నతిత్రప్తుల 
మైతిమి. స్‌ ఇటుల తపోబలంబుచే జగముల నిర్మించి యింద్రా 
దులకంళొ చెక్కు వగ. బకాశించుచుంటివో యటుల నే 
హిరణ్యకశిపుడు దన తపోమహీమచేం దానును సృష్టికర్హ 
గాడలంచియున్నా (డు. కావున నాదైత్యుని తపన్ఫూ ర్తి రినివా 
రించి తలోకముల(గా పాడుము. ”అని యిట్లు విన్నవింప నానలు 
ముగంబుల వేలు  భృగుదమౌదులతోడ మందరంబున కే తెంచి 
యందు A జీమగమిచే నపహృతంబయిన 
ర కృమాంస చర్ముండును మహాత ప పః్యపభావ సంపన్నుడు 
నునే సుర వైరి. బొడంగని యద్భుతమునొంది నవ్వుచు ఓ 
యసురాధిపా ! నీ తపంబునకు మెచ్చితి. నీవలె ని ట్లుగోం 
బుగందపంబు గావించినవారును, నిశంగావించువారును లేరు, 
కావుననీయ భీష్టంబు లిత్తు 'లెము, జలాన్నంబు లొల్లక యిట్లు 

17 


జయవిజయులు 
శ తేవత్సేరం౦బు లుగ“తపంబుసేశు సీ పాణంబు లెట్లుండె ? 
మమ్యందపంబున గెల్సితివి, వరము లి చ్చెద. గోరుమి”ని 
పలికి కమండలు జలంబుల నాతేని పె. (బోథ్నీం చెను. 


అంత వ జసంకాశ 'దేహుండగు నానిశాచనేదుండు 
వివిధపాిణి లలాట లేఖన మహావిద్యానుసంధాత యగు 
నావిధాతకు మొక్కి. య నేకవిధంబుల స్తుతించి, “బేవా 1 
కోరినహారల కోర్కుల నొసంగ నేర్పుగలనీవ్రు నా కోరికల 
నొసంగుదు నంటివి. అట్లయిన బంచభౌతములవలనను, 
డిక్కు లను, రాతు9లను, దివంబులను, సమ స్తపా,ణులవల నను 
సమ _స్తథ(స్త్రంబులవలనను, మృత్యువులేని జీవనంబును, రణం 
బుల నా కెదురులేని శౌర్యంబును; లోళపాలుర నణి క్రమించు 
మహిమయు, భువనతే య జయంబును దయ చేయుమూని 
'వేండుకొనియె. ఇట్‌ దురగ్తభంబులయిన వరముల నిచ్చి కరు 
ణించి యాపిరించి, “అన్నా | కశ్యప పుత్రా! ఇట్టి వరముల 
చెన్న(డు నెవ్వరును గోరరు. అయినను నీవు కోరితివి కావున 
నీత పంబునకు మెచ్చి యిచ్చితి.బుద్ధిసంపన్ను ండనై యుండుము "ని 
యానతిచ్చి దేవ గ జంబు పరి వేపింపనిజనివాసంబున కుంజనియె, 
కనక కనిపుండునునారాయణుండు సోదరుంజం పెన న్నయీర్ట్య 
చే దామోదరుపై 'వైరంబుంబూని గంధర్వుల బరిమార్చుచు, 
గ్రహముల. గట్టివెచుచు మనుజుల మదమడంచుచు విద్యా 
ధరాదుల విధ్యంసంబు గావించుచు, దిక్సాలుర పట్టణంబుల 

18 


మొదటి భాగము 


గొనియె. మజియి నతండు మ హేందభ వనంబు సొచ్చి 
యింద )సింహాసనం బధిరోహించి యున్నయెడ నమరులు 
నానావిధంబులగు కానుకల నర్పించి యాతని సేవించుచుం 
దురు. ధారుణిలోంగల భూసురులు యాగములు సేయ చేవ 
తలు లేక తానే యావావిర్భాగముల ననుభవించును. వేయేల? 
అతని వలని భయముచే భూమి దున్నక యే పండుచుండును. 
మహీరుహూము లఖల రుగుణముల చే నతిశయించుచుండునుం 
ఇట్లు వముహ దెశ్వర్య సంపన్ను౦ జై రాజ్యము "సియుచుండ 
"దేవతలు దైత్యుని బాధలకు. దాళ (జాలక యా పన్నగత ల్పుం 
గాన నేగి మాతనికి మొజలిడ, నా చేవ దేవుండు వారలం 
జూచి “దితిసుత వ్యాపార ఛా షావిపర్యయమును, మాయుచ్లేశ 
ములను నే నెజుంగుదు. భీతింజెందకు(డు. ఆ రాతసాధము. 
డెన్న6డు శుద్ద సాధుల హీంసించునోో శమదమ సంపన్ను ౯ 
డును మదృ్భక్తుండునగు నిజపుత్తు) నెప్పుడు భౌధించునో 
యషుూడే నాచే నంతంబు నొందును. విరించివర దాన గర్భం 
బుచే నాతీండిట్లు గావించుచున్నాండని భావించెదను. అయి 
నను నాతని వధించుటకు సమయమిదికాదు. కావున నా మాట 
లను విశ్వసించి మొ నెలవులకు. జనుండోని యానతిచ్చిన 
నిలింపులును బర మేశ (రునకు నమస్కరించి దనుజునిమరణం బు 
నిశ్చయించి తమ నెలవులకు. జనిరి. 
+ పృవ్లాద చరిత $= 


అంత హిరణ్యకశిపునకు నలువురు సుతు లుదయించిరి, 
అందు సర్వభూతదయాపరుండును, బరశ్ర్రీలం దల్లులవలెం 
19 


జయవిజయులు 


జూచువా(డును, దీనుల జననీ జనకులవలె. (బేచువా(డును, 
బరిహాసమున కై నను బొంకనివాండును నగు పృహ్లోదు(డను 
పుత్తు)ండు గర్వము లేనివాడై. యిం|దియజయంబు గలిగి 
యంతశళ్శతు)వుల నదిరించి హరియందు, జిత్తమ్ము గీలించి 
ప్రపంచమ్ము మటజుచియు౦ండునుం 

సుగుణగణంబు లన్నియు నాతనింబొచ్చి యెల్లప్పుడు 
నెడంబాయక యుండుటచే నాతండు విష్తుసమానుండని చెప్ప 
నొప్పును.పగవారును నాతేసిచరితంబు సభలందు( (బశంసించు 
చుందురు. మజీయు నాబాలుండు సర్వకాల సర్వావస్థల 
యందును దేవునియందు, జి త్తంబు సేర్చి యుండును, బుధజన 
వి భేయుండును సద్దుణగరిస్టుండును భాగవతో త్తముండు నగు 
తనయుని(జూచి నిజజనకుండు సంతసింపక తేనమనమున నిట్లని 
వితర్కి_ంచె, * నాపుతు9ండు విద్యాభ్యాసము లేక జడునిప గిది 
సంచరించుచున్న వాడు. ఎట్టి రత్నమయినను సాన పెట్టక 
యెట్లు పకాళింపదో యటుల నే యొట్టిభాలుండును గురుజన 
రిక లేక ప్రకాళింపందుః విద్యాభ్యాసము చేయింపమి తల్లి 
దండుల దోషంబు. ఈతండు గురుశి క్ష చేతం గాని చక్క (బడ (డుం 
“కావున గురువులయొద్ద చదివించెదను.” అని నిశ్చయించి 
భుకనందనులగు చండామార్కు_ల రావించి నమస్కరించి 
* గురువర్యా ! మూరు మాకు గురువులును బంధువులును 
గావున లోకజ్ఞూన మిసుమంతయు లేక యంధునివ లెనున్న 
యీ నాపుతుని శిష్యునిగా. గైకొని వీని. గుశలునిగ 
నొనరింపు(డగ*ని యనేకవిధంబుల నాతని. wo పహ్లో 

20 


మొదటి భాగము 


'దుని నాతని కొప్పగించెను, అంత నాభార్షవనందనులు సవయా 
'స్కులగు రాత సబాలుర( గొందఆం గూర్చి, పెక్టు శాస్త్ర 
ములు పఠింవించిరి. ఆ పరమ భక్తుండును నిసుమంత యెనం 
జలింపక ఫురుపోలత్తము మనంబున నిల్చి యాతండు సెప్పు 
వానిని దప్పక చదువుచుండేెను గాని యాచదువునం దతేని 
'కావంతయైన విశ్వాసము లేక పోయెను. 


అంత. గొంతకాలమునకు దనుజేళుండు తన కువనూరుని 
వ ద్యాపాొవీణ్యమును జూడ6గోఏ ఇఐారుల చే. బుతు) విలువ 
నంపెను, ఆతండును దండి)యెదుట వినయ వినమిత గాత్రుం డె 
'నిలువంబడియుండ నాతనితొడ పెంగూర్చుండం బెట్టుకొ నిీపు తా 
తనయుల సం భాహణము లేతం[ డులకుంగ ర్షభూషణములు గ దా? 
నీకేది మేలని తోంచుచున్నదో దాని నాకు, దెఖ్బుిమని 
బుజ్జి గించియడుగ నాతండు తండింజూచి “న్గరీరధారు లంద 
తును మిరు మేవును ఛేదబుది విడనాడి యందబును 
దేవుని బిడ్డలనియే ఛావించి విష్ణునందుం జిత్తముం జేర్చి "తా 
మరణ్యములో నై ననుండుట మేలని తోయయచున్న దిని చెప్పెను. 
తండి9యు నాతేనిమాటలక సంతోషింపక నగుచు పుత్రుని 
జూచి" కుమూరా! మన దాననసమాజ మునకు విష్ణువు పరమ 
శతు9వై యుండ నాతని మాటిమాటికి దలంచెదవు. ఈబుద్ధి 
నీకె తోచనా ? చండామార్కులు బోధించిరా?” యని 
యడుగ నాబాలుండు “తండి! పెక్కుమాట లేల! అయస్టాంత 
సన్ని ధిని యినుమెస్లుచలించునో యటుల నే యాపుకుపో తమూ 
"సన్నిధిని నామనంబు చలించు చుండుశు.మం దారమక ర ౦దంబుం 

21 


జయవిజయులు 


జవినూచు భృంగంబు దత్తూరంబులకు( జననిచందమునను 
స్వర్న దీతరంగముల దిరుగు రాజహంస జలాశయముల కే 
నటులను ర సాలపల్లవంబుల మెక్కి. చొక్కియుండు కోయిల 
కుంకుడు చెట్ల బేరనిరీతిని నిండుచందు రుని విన్నెలల కానందించు 
చకోర ౦బు దట్రమగుమంచుబిందువులకు. జ ననిమౌాడిని చేవ 
"బీవుపాదార విందమకర ందవానముచే మతతనొందియున్న నా 
మనం చితరుల. జేర నేరదోని వచింప నుపాధ్యాయుండును 
గోవీంచి “వత్సా! 'నేంజెప్పీన శాత్రృములోని విషయము 
నెంతమాతిమును చెప్పక 'రాత.సకులాంతకు. బిస్తుతించుచు . 
రాతసరాజునొద్దం దలవంచుకొనునట్లు చేసితివి. ఇంక నిన్ను ౯ 
గఠినముగ శివీంచెదిననుచుసామదాన భేదదండో్హఫాయము 
లును, ది”వర్ల పాఠములును బోధించి నీతికోవిదుండయ్యెనని 
నిశ్చయించి తల్లికి చెటింగించిన దల్రియుంద నయునిగాంచిసంత 
వించి రత్నాభరణంబులచే నాెని నలంకరించెను అంత 
గురుండు |పహ్యాదునిబుజ్జ గించి దాన వేశ్యరునొద్దకు.దోడి తెచ్చి 
యాతనికి మొ'క్కించెను. దైత్యభ ర్రయును దన నందనుని 
ముద్దుగొని శిరంబు మూర్కొని మందమధురాలాపంబుల 
నిట్లనియె. “పు తా ! సీతోడి జ త ్యర్యకులంటిడును నీతి 
శాస్రములంజదివి యర్థంబులంజెప్ప దములైయున్నారు. నీకే. 
పగిది గురువులు బోధించిరో, సీ వెట్లు పఠిం చితివోనీవి ద్యాసార 
మెటుగ (గోరుచున్నా (డను, ఒక్ట పద్యంబు(జదివి తాత్సర్యం బు 
ఛాషిపుమా!” అని యిట్లడిగిన తండడికి( బ్రవ్ల+దుండుు, 
22 


మొదటి భాగము 
“చదివించిరి నను గుకువులు, చదెవితి ధర్మార్థ ముఖ్య ళా స్త్రంబులు ks 
జదివినవి గలవు పెక్యుూ-లు, చడువ్రులలో మర్మ మెల్ల జదివితి తం. . 


“అని విన్నవించి. వెజపును మజపును లేక్‌ పలుకు కొడుకు 
.నుడువులు సెవ్రలకు ములుకులవలె నాటిన నదరిపడీ సుర వెరి 
గురుసుతుని గనుంగొని, “ కపటవిపాా! నా తనయు నీతి 
శాస్త్రముల జదివించెదనని గోంపోయి మా క నర్భములగు 
విరోధి శాస్త్రుములం గూరుండ వైబోధించితివి. నీవొక భూ సురుం 
డ వే?కటకటా భార్గ వుండవనినమ్మితింగ దా!”యనియెను. అంత 
నా పురోహిశతుండు వడవడ వడంకుచు *“దానవనాధా! మా 
వలన నేయపరాధంబును లేకు. పరు లెవరును సీపుత్తు)నకు 
'నీవిషయమును బోధింపరు, ఇదంతయు నితనికి. (బకృతిజన్య 
గుణమ”నిన గురుపుత్తు)నిగోపింపక దెత్యవల్లభుుడు గొడుకు 
నవలోక్షించి “ఆచార్యుడు బోధింపక యిరాబుద్ధి యెట్లు నీకు 
జనియించెనో భీతింజెంద క తెలుపుమ”న నాతడు 

“అచ్చఫుం జీకటింబడి గవావృతు లై విషయ ప్రవిష్టు లె 

చచ్చుచు( బుట్లుచుక్‌ మరల. జర్వితే చర్వణు లైనవారికి౦ం 

'జెచ్చెరంబుట్టు నే పరులు చెప్పిన నెన నిజేచ్శనెన చే 

మిచ్చిన నన గానలకు నేగిననెన హరిప్రబ్లోధముల్‌ ,” 


“అనిపలికిన కొడుకును ధిక్కరించి ముక్కువసేయక రక్క-సుల 

చేడు మంతు9లంగాంచి యిట్లనెను, ఈబాలు(డు తన పీన 

తం|డిని వరాహరూపంబున విమ్టండు సంపెనన్న విరోధమును 

మాని యాతని బంటువ లెబొగడ చున్నా( డిట్టవాని నెందైనం 
28 


జయ విజయులు 


గంటిరా? జనకద్టోహియగు వీని. గొంపోయి నాపుత్తు)ండని: 
మన్నింపక యిపుడె వధింపుండు. 

“అంగ వాాతములో. జికిక్సకుండు దుష్టాంగంబు ఖండించి శే 

షపాంగ శ్రేణికి రక్ష సేయు క్రియ నే యజ్ఞాం గులదోంహి దు 

స్సంగుం గోళవపక్ష పాతి నధము౦ జంపించి వీరవతో 

తుంగ ఖ్యాతి. జరించెదం గులము నిర్దోషంబు -గావించెద౯ా,” 

అని దాన వేందు9౦డు వలుగ పెక్కండు రక్టసులుక్లు. 
మిగిలి శూలవాస్తులై య నేశంబులగు హింసాక ర్భంబు లాచ 
రించిరి. నిశాచరులిట్లు తన్ను హింసించుచుండ మాటిమాటికి: 
నా బాలుండు “మవాపన్నశరణ్యా ! దనుజభంజన | పరమ 
పావన!” యని నారాయణు నుతించునుగౌని భయమువేం 
గంపము నొంద(డు. కన్నుల నీరుబేండు. కావనే యన (డు, 
ఇట్లు రాత సేం|దు(డు తన యనుచరుల చే. జేయించు' 
మార ణకృత్యంబులు దుమ్హులకొ నర్చు 'మేలులవలె విఫలంబు 
లగుటం జూచి తనమనంబున “వీడు నేంజేయు ఘోరకర 3° 
బుల క ణుమ్మాత్రీంబయినను జలింపకి వీసుధ్యానంబుగావించు 
చున్నాడు ఇట్లపాయరహితు.డై యుండుట కేమిహేతు 
వో?” యని శంకించుచు దిగి జంబులచే( దొ క్కించియు, 
వివసర్పంబుల చేం గజువీంచియు సాగర౦ంజుల ముంచియు, 
ననలంబున ( దో9యించియు, గరళంబు మి9ంగించియు, 
నభిచార “హూామంబుల ( జేయించియు, నెండవానల నిలువ( 
'బెట్లియు, వాయువున కున్నుఖు. గావించియు, భూమియం 
దుం హెతించియు, నవర౦ధ్యము లుక్క- (బట్టియు న నేన 
24 


మొదటి భాగము 


వమూారణోపాయంబుల (6 బరమ పావనుండుగు నా బాలుని జంప. 
జాలక మనంబున. * నే నెన్ని విధంబుల హీంసించియు సీతని 
జంపంజూలనై తిని. నిక్క మారయ నితే(డు జీవ నౌవధము 
లయిన నెజుంగండు. రతుకు లెవరును లేరు, నైజ తేజము 
వలననే మెజయుచున్నాండు. వీడు మహా (పభావ 
సంపన్ను (కు. వీనితోడి విరోధమున నాకు మృత్యు వుసిద్ధించు” 
నన్లి నిర్ణయించి విషు. డై చింతించుచున్న రాజును జూచి 
వంచామూర్వూ ;-లు “వకుండై నవాండు వృద్ధగురు సే వవచే మేధా 
వంతుండగు, కావున నతని యాచార్యుండగు శుకునొద్దకుం 
బంపుము, అఆమహోత్ము. డితనికి నయంబునను భయంబునను 
బుదిచె చెప్పి మ౦ంచిమార్షమున నడివీంచుసోని చెసె ప్పెను. 

అంత వారక సుర తేండు గృవాస్థులగు రాజుల కుప 
'బేశింపంద గిన ధ ర్థార్థకామంబులు హిహాదున కుప దేశింపుం 
డని గురున కాజ్ఞాపింప వారును నాతే నిక'శ్లై యుప బేశంబుసే సెన్సీదిం 
అవసర గురూపదిప శా(్ర్రంబులు మంచివని తలం 
పక గురువులు కర్మానుస్థా నంబునకు(భోయిన సమయంబున 
నా బడిపిల్లల జేరంజీరి “చాలకులా రా! మన యొజ్జలు చెప్పు 
విద్య మంచిదికాదు, నేంజెప్పునది వింటిశేని మారు శుభములు 
ఫౌంద (గలరు. నునతోడిబౌలురు మనల విడనాడి పోవుట 
చూచియుంటిరిగదా? అటుల నే మనమును నేశణముననోయీ 
లోకంబు నెడబాయవలసి వచ్చును. సకల జన్నంబులందును 
ధర్మాచర ణసమర్థం బయిన మానువజన్మంబు దుర్లభ ంబు* 
అందు మగవాం డై జనించుట దుర్షమం బు* అదియును శతవర్ష 

25 


జయవిజయులు 


పరిమితం'బైన జీవితకాలంబున నియమితేంబైయుండు. అందు 
సగంబు ర్వా కొరూపంబున ని దాదివ్యవహారంబులనియ మితేమై 
యుండు. మిగిలిన యేంబది వత్సరంబులును (బయాసవృత్తిచే 
గలించు. ఆయువు చంచల మగుటచేం బాీణులకు సుఖంబు 
లేదు, బొలకు.డై యొక్క తు.ణంబు, యువభావంబున గాం 
త కాలంబు, డరిదు "(డై కొన్నిదినంబులు, ధనవంతు(డే కతి 
పయ నాసరంబులుు జరాభరంబుచేం గొంతసమయంబు 
నటుని యట్లు నటించి తుదకు మానవుడు యమ సద నంబను 
'దెరయందుంబొర (బడు. కావున మిరు శెశవంబున నె యాది 
'దేవుండగు విష్ణు నాశ్రయింపుండు. విషయాసక్తులగు రక్కృ 
సులతోడ మునకు. బొత్తు వలదు. విషయంబుల. జిక్కువడిన 
రక్క-సులకు వారిభ జనంబు శ క్యంబుగాదు. కాంబట్రి యసుర 
భావంబువిడిచిమోగరు సర భూతంబులందును దయాసుహృద్భా 
వంబుల్ను గలిగి యుండు(డు. అట్లయిన నథోతుజుండు సంత 
సించు, ఆతడు సంతసించిన మనకున లభ్యం 'బెయ్యదియు లేదు. 
నర నారాయణులు మెతితో మెలంగుచు నారద సంయ 
మోిందు)న కీవిషయము బోధించిన నా మహానుభానవుండు 
నన్ను. గరుణించి యీజ్లానంబు నా కుపబేశించె ” నని 
వారలకు బోధించె. వారును వెజటంణగుపడి యాదానవరాజ 
కుమారుని. జూచి “మనము శ్ముక్రనందనుని యొద్ద నన్ని 
శాస్త్రంబులం జదువ్రచుంటిమి. మటీయొక గురుడు లేండు 
దా! ఈరాజశాల ఫాలాముండును బొజవెణచు. ఏ 
మతిమంతుం డీజ్ఞునము నీ కుపటేశించెనో! నీ కబుద్ధి ప్రకాశ 
26 


మొదటి భాగము 


మెట్లు కలిగనో ? దయయుంచి మాకు. దెలుపుము. అట్ల 
యిన రశాజవనుచు నిన్నె సేవించి, నిను గారవించి, నీయాజ్ఞ 
శిర సావహీింతుమ”ని యడీగిన భాగవతో త్తముడైన పృహ్లో 
ముండు తనకు, వ్‌ వినంబడిన నారదుమాటలు దలంచి 
యిట్లు వారలకు, జెప్ప. దొడలా. 

“తొల మాతండి హిరణ్యకశీ పుండు చుందర పర్వత 
మునకు. జని యతేంంతే నియమంబున6 దపంబు గావించుచు 
గత కల్మషుండ్రైయుండ భీతింజెంది నిర్భరులు సంరంభమున 
యుర్ధార్డులై మాపుర మున సొర, దానవులు భయభ్రాంతు లై 
నిజ నివాసంబులు విడిచి తమ పాంణంబుల( గా పాడు కొను 
టై యెంచేని(జనిరి. అంత గీర్వాణులు రాజనివాసంబు 
గొల్ల పెట్టి ధనధాన్యాదుల నపహారింపు నమ లేశ్వరుండు శంకిం 
పక యిల్లుసాచ్చి లజ్జ చే. ద ప్తయె విలపించు మాతల్లి, జెజి6 
సొనిపోవుచుం డె, ,దేవ యోగంబున నారదుండు నాపురు 
హూతునిం బొడంగని '*దేవేందాా | పుణ్యమూర్తివగు నీ 
'వీ మానిని నేలపక్షైదవు ? ఈకాంతామతల్లి కల్మవమానసు 
రాలు కాదు, కావున వైళంబ విడువుమినియె. అంత నా 
దేవముని? జూచి సహసాాముండయు ' “ తావసోత్తమా! 
ఇమ్మానిని గర్భంబున సురారి తేజం బత్యంత సమృద్ధి నొంది 
యున్నది. అక్కారణంబునం బ్యసూతి పర్యంతేము చెజి 
యందుంచి జని తార్భకుని వజథారచేం దునిమివై చెదినని 
'రోవంబున( బలికి. అంత నాపుకందగుంగను.గొని నారదుండు 
“ఈదై త్యాంగనా గర్భస్థుడగు బాలు(డు పరమ భాగవతో 
8 27 


జయవిజయులు 


_త్తముండు* కావున సంగాామా ద్యు పాయంబులచే మరణంబు 
నొంద (డిని యానతిచ్చిన నతని వచనంబుల మన్నించి 
యాతే (డును వహరిభక్స్తుండడు గావున మా యమ్మను విడిచి 
చేవలోకమున కేం”. నారదుండును మజ్జననియందు. బుతికా 
భావంబుంచి యూరడించి తనయాశమంబునకు( గొనిపోయి 
“తల్లీ! నీవు పరమపతివితవు. నీగర్భంబున (బరమభాగవతు( 
డయిన పాణి యున్న వా(డు. తపంబుచేం తాం 
నీభర్త రయు రాగల(డు. అంతదనుక నీవు నాయాశ మరీబున 
నుండుమినిన నా కాంతారత్నము సమ్మతించి. యిసు 
మంత యెనను భయముంబెందక నాభురాక కెదురు సూచుచు 
నారదునకు శుళూపషసేయుచుండె. నారదు(డును నాశీ*త 
రయోవిశారదుండు గావున గర్భసుండనై న నన్ను నుథైశించి 
నిర్శ్ణలజ్ఞానం౦బు నుపచేరించె, ఆడుది యగుటచే మాజనని 
పరిపొటిలేక సూటిదప్పీ యాజ్ఞానంబు మఆచె. నారదు నను 
గీవాముచే నొక్కనాండైనను నాక మటపు పుట్టదు. 
మరలు నా వచనముల విశ్వసించి సర్వభూత ములందును 
నీథ్వురుండు గలండని సమ్మానంబు సేయుచు నరిషడ్వర్షంబుల 

జయించి. యింద్రియముల బంధించి భక్తిసేయుచుండిన 
విమ్ణ దేవునియందలి గతి సిద్ధంచు.భ కిచే భగవంతుందు చిక్కి 
నట్లు వ తముల( గితువుల దాన శౌచ శీల తపంబుల 
జిక్కీ.ందు. కావున మోపు స్తకంబుల నెల్ల క్రి నాచార్యున కాస(గి 
యేకాంతంబునకు రండు, ఒల్లని వారు "కర్శవుంజంబుల పాలై 
పొండు, ” 

28 


మొదటి భెగము 


అని యిట్లు (పప్లాదుండు ర హస్యంబున నయ్యై వేళల, 
దనతోడిబాలురకు మోతమార్షంబు నెణీ(గించిన వారును 
గురు శిశ్షీతములగు చదువులు సాలించి చేవచేవుని సేవించు 
చుండిరి. వారలభావంబు నెజింగి శుక్ళనందను? డద్భుతంబు 
నొంది శక*వైరింగాంచి “రాకు సేంద్రా! నీతనూజుండు దానవ 
బాలుర నెల్లం జేర (దీసి నాబోధలన్ని యుంగలలనియాజ్షేవించి 
యం౦దణి విమ్ణుదాసుల గావించినాండు, మోసంబు వాణి 
లెనొని చెప్ప నాతండు పాదాహతంబైన భుజగంబు భంగి. 
బవన పేరిత మగు దావాగ్నివిధమునను దండ తాడితంబె న 
శేసరికెవడి రోషర సావేశ జాజ్ఞల్యమానచిత్తు. డగుచు 
నరుణీకృత నేతు౦౧డె తనయు రప్పించి యశనిసంకాశ భాష 
ణంబుల నదల్బుచు( దనయునితో “జన క దోహీ! నాయా బే 
శంబులేక రవి మింట మెజయుటకును, గాలి ఏీచుటకును, అగ్ని 
వెలుగుటకును, శమనుండు |పాణుల(జంపుటకును వెజచుచుం 
దురు. | తిలోకాధిపత్యంబు ననుభవించు నిందు )౦డును నా 
యదుట దల యె త్రయజాల(డు. సీవెట్లు నాయా జ నుల్లం 
ఘించి యిట్లు వ ర్తించుచుంటివి? దుర్శతీ! ముల్లోకంబులం 
దును బలవంతు(డ నగు నేనుండ నెవ్వాని బలమున నాగుం 
బఎతివీరుండ వె యిట్లు "సీ*లుచుంటివి?” అనిన నాతండు, 
కబలయుతులకు దుర్చులులకు బల మెవ్వండు! సీక్ర్య చాకు (బహ్మోదు లకు 
బల మెవ్య(డుశ్లీ (పౌణులకును బల మెవ్వం డట్టివిభుండు బఆ మసు రేం దా 


“తండ్రీ ! * సర్వం విమమయం జగ తిని వినియుండ 
లేదా?నారాయణుండెలోకములన్నియు.గల్స్పించు, ర శీంచు 
29 


జయవిజయులు 





ఖండించును. అన్నిరూపములందును నౌతండు గలండు, అసుర 
భావంబుమాని సమచిత్తుడ వె యాతని నేవింపుము. లోకము 
లన్నియు గడియలోపల జయిం చితివి గాని నీయంతశ్శ తువ్రల 
నార్వుర జయింప వైతివి. వాసజియి౨ చితి వేని లోకంబున నీకు 
విరోధియనువా(డుండ (డు. కావున నామాటల నాదరించి కేశ 
పని నమ్మియుండుమ"నియె. అంత నద్రనుజవిభుండు (పహ్లాదుం 
గాంచి “వత్సా! తొల్లి విష్ణు(డు నాతమ్ముని(జంపC బల్గాటు 
నేనతని 'వెదకితి, ఎచ్చటను గానరాండయ్యు. అత. డెచ్చట 
నుండునో చెప్పుమని పలుక నాత(డు హృదయమున హరిం 
దలంచి న_ర్హనంబు సేయుచు నిట్లనియె, 

“కలం డంభోధిం. గలండు గాలిం గలం జాశెళంబునం గుంభినిం 

గలం డగ్నికా దిళలం బగళ్ళ నిళలక్షా ఖద్యోత చం దాత్మలక ? 

“ఆ డోంకౌరమునం దింమూర్తు అ ( ద్బిలింగ వ్యక్షులం దంఠటం 

గల డీశుండు గలండు తండి | జెదుకంగా నేల నీయాయెడకొం 

“ఇందుగలయ డందు లేడని సంజేహాము వలదు చకి సర్యోపగతుం 

డెంచెందు ఇెదకిచూచిన నందంజే గలడు దానవా గణి! వింకే ! ౫ 


ఇట్లు భకాటేసరుండగు (ప్రహ్లాదుడు వచింప భక్షవత్స 
“లుండగు నారాయణుండు అఖిల జంగమస్థావర గర్భంబుల U 
నృసింహాక్ళతి నుండె. అత్తతి దానవవిభుండు పుత్తుంగాంచి 
“వత్సా! విష్ణుం డన్ని దేశముల నుుడునంచు. బలికితివి. 
ఈసభాస్తుభమృునం జూపెదవా?* యన నాతండు “అంతట 
'నిండియుండు నావిభుండు _స్తంభాంతర్లతుం డె యుండుట కే 
.సందియమ్మును లేదు. నిక్కంంబు పరీశ్నీంపుమోనియె. 
80 


మొదటి భాగము 
రీ హిరణ్య కళిఫుని మరణము 4$ా 


అంత నాతండు గగిక్కున గద్దియ డిగి యా భాగవతో' 
తము ధిక్కరించుచు మదాతినేకంబున నజచేత _స్థంభంబు 
నేయ మహా పిభావుండయిన నృసింహ బేవుం డావిర్భవించినం 
గనుంగొని యాదను జేందు)ండు, 
“నరమూ ర్రిగాదు; కేవల వారిమా రియు(గాదు; మానవాకెరముంగే 
సరియా క "రము నున్నది; హరిమాయారచితీముగు యధార్థమునూడక | 
“ తెంప్రన బాలుండాడిన సుధీరక నర్వ? తత్వముం బితి 
పీంప( దలంచి యిందు నరసీంహళరీరము(డాల్చి చక్రి శి 
తీంపంగ వచ్చినా(డు వారిజే మృతియలచు6 దఅంతు నైన నా 
సాంఫును బెంపు నందటాను జూడ జ8ంతు హరింతు ళతుంవున్‌ ,” 
అనుచు మహోోద్దండంబగు తన గ దాదండంబు గిరగిర 
దిప్ప్రచు నర కేసరి కెదురు నడచిన దవాసలంబు డగ్గజీన 
ఖద్మోతంబును బోలె. దదీయ దివ్య తేజంబునం జేసి యాదను 
'బేందుందు నిర్లత పీభుడయియుండే. అంత నానరహరి నేర్చున 
డితిపటిం బట్టుకొనిన, గట్టలుక నయ్యసుర వరు(డును దృఢ 
బల౦బున6 బట్టు తవ్పించుకొనియె. నిలింవులునుగుంపులు గూడి 
భయంబున నిబిడ నీరద నికరంబు నూటున డాగి మూగి 
యాఘోర సంగర౦బుల ఏవీంచుచుండిరి, 


. ఇట్లుభయులును గాంతసేపు బహుభంగుల( గలహ 

విహారంబు సలుపు నవసరంబున సరసింహుడు నతని హీన 

సత్వునిగా నెజింగి ఫణీందు)డుమూవీ.కంబునొడిసిపట్టినటుల. 

బట్టుకొనిన నా సుర వై రియు. బాంణభీతిచేసుడివడుచు నాతనికి 
81 


జయవిజయులు 


లోంబడె. అంత నర మృగం దు(డు సాగహు(డై యాతేని 
నూకునవ్రలంగదు( జేర్చి నఖ సంఘాత మ్ముల వచ్చి పే9వులు 
గంఠ మాలికలుగ ధరించ. ఇట్టంకగతుం డై నదెత్యు, గేవల 
నర రూపంబును మృగరూపంబునుగాని నరసింవా రూపంబు 
నను, “లేయియు(బవలునుగాని సం ధ్యాసమయంబునను, అంత 
రంగంబును బహిర౦గంబునుగాని సభా ద్వారంబునన్వుగగ నం 
బును భూమియునుగాని యూరులమధ్యం బునను, (బాణసహీ 
తంబును బాణర హితంబును గాని నఖంబులను దంచి తన 
భక్కుండగు (పళవ్లోదున కభయ మొసంగి యాదరించి రణసం 
రంభము సాలించె. అ త్తేజి చేవాంగనలు హర్షమున గుసుమ 
వర్షంబులు గురిసిరి మింట గంధర్వగానంబులును నప్పరో 
గణన ర్తనంబులును బ9కాశమానంబులయ్యె. ఇట్లు సిజమం 
దిర ద్వారపాలురు జయవిజయు లిరువ్రరు విపళొపంబున6 
' బృథమజన్మంబున దితిపుతు) లైన నా హీర ణ్యాతహీర ణ్య 
కశిపులను విమ్ణుబేవుడు వరావానారసింహ రూపంబుల 
'నవతరించి వధియిం చెను, 


82 


రెండవభాగము 


_+ కుబేరుని జననము = 


కృతయుగంబున మహోజ్ఞనియు శాం తాత్తు(డును 
గృ పామలియున గు పులస్త్యుడు (బవ్మా దేవునకు. బుత్తు9ండై 
జనించి యసమాన | పభావిభాసిమయై యల రారుచుండెను అమ్మ 
హామహునకు. దృణబిందువను రాజర్షి పు త్త్రీయందు వాసు 
చేవరూప ధ్యానార [| _పభానిర స్తకము(డును నాగమర హాస్య 
'వేదియునగు విశఫవుండను తనయుడు జనియించె. ఇట్లుజనిం చి 
యావిశనోలి క తల్లీదండ్రు లనుషఏతియుస6ంగందపోవనంబు 
సేరి యాశల జయించి ళా rs హో నాశలు 
జయించి తీపముగావించుచుం డేను. తేత్సృమయమున నాతని 
జామాత గా. బడయంగోరి భర ద్వాజుండను మునిస ల తీము(డు 
లే(బాయంపు తనపు త్తి-వోడ్కొని యాతనింజూచి, “ముహో 
శ్రా! ఈ దేవవర్షిని యనుక న్య మళ్ళు త్రి. ఆక ర్హాంతేవి శాల 
నయనయుగళయు, సుగుణంబుల పేటియున గు దీని భార్యగా 
గై కొని నన్ను గృతారుజేయుమ”ని యనేక విధముల 6 బ్రార్థింప 
సాగక నాకన్య సురూపశో భావి శేషంబులకు సంతేసీంచి 
యాక్‌ న్య(బరిణయంబె యీాశ్వరుండుకుమారుంగ న్నట్లు పరమ 
పావనుండగు నొక్కకుమూరుంగనియొ. తత్సేమయమున భార తీ 
పతి యే తెంచి తనమునిమనుమనింగాంచి “ ఈతండు ధనాధిపతి 
యగున”నిదీవించి యాతడు విశ్రవోమునియ పత్యేంబుగా వున 

83 


* 


జయసిజయులు 





“దైశ్ళవణు(డిను నామంబునం బీసిద్ధికెకు నని యాన 


తిచ్చి తన నెలవగు సత్యలోక మునకు జనియె. 


అంత జనకుడు నాతని కుపనయనసంస్కా_ర ౦బుగావించి 
"వేదవేదాంగంబుల. (బవీణుంగావించి యన్నిట నేర్పరింజేయం 
బీత్ళ నాజ్ఞ శిరసావహించి యాతండు తపంబుసలుప వనంబున 
కేగాను. సుజనులు వంశగతధరముల విడువరుగదా? ఇట్లు 
సని యాతండు మునులును మహా పయాసమని వర్మించు చుండ, 
దిసవాస్రవర్షంబులు ఘోరతపంబుగావింప నాపౌల_స్త్యజునకు 
విరించియు సాటొత్మ_రించి యినస్టముల గు నరముల(గోరువముని 
యను. ఇట్లు తనక, బత్యకు మయిన హంసవాహనుంజూచి 
_వశ్రవణుండు దండ పణామంబు గావించి లోశవాల కతంబును 
బవాుధనాధిశ్వర త్వంబును గోరిన, నాతడు సంతసంబున నా 
వరములిచ్చి యిట్లనియె.“వత్సా! పూర్వాపర దశీలంబాలింప 


నింద /వరుణుల నియమించి యముని దవ్నీణది నానాయకు, 


చేసి యుత్తరదెస కొక్క-ని దలంచుచుండ నీవుజనియిం చితివి 


గావున నుత్తరదిశా నాయకుండవై బహు ధనాధిపలివై 
మనుము.”అని యిట్లు మనుమని దీవించి పూజ్యమానమగు 
పుష్పక విమానము నొసగి యాదరించి యతండు సనియె. 
పదంపడి యాధనాధిపుండు విశ9వ్రుం జేర (జని మొకీ!?- 
“తం డీ ! ఇరా. కములాసను మెప్పించి యభిష్ట 
వరముల నందివచ్చిలతిని; గాని తగునివాసం చాపర్‌ మేష్టి నడుగ 
సైలీని. కావున నీతి బాధలు లేనిదియు, శత్రువుల కలవిగాని 
దియునగు వాసస్థలం లా న న్ననుగ )హింపుోమని 


శిండవ భాగము 


'వేండుకొనియె. అంత విళివుండు పుత్తు9నిజాచి “తసయా ! 
ద వేణసము.ద్రమధ్యం బున రాతీసుల కాొజకు విశ క ర్గనిర్భితం 
బెభర్మభాధరంబుపలురూవులా యెనో యన్న ట్లుహీర కాంతు 
లచే” దారకావళుల గేరు సువర్ణహ్మ్యాముల చే నొప్పారు 
లంకానామకంబగు పుర వరంబుగలదు విమ్ణువువలనిభయముచే 
,దెత్యులందుండ క సుతలంబునకు (జనిరి. కావున నిర్భయుండై 
యందు సుఖంబుండు”మనియెను. నావుడు( గుబేరు'డు ముద 
మంది లంక జేరి గంధల్వాములు సేరికొలువం దత్సురంబు 
చాలించుచు( బువ్పకారూథు(డె తల్లిదండు*ల దర్శించుచు 
సుఖంబుగం గాలము గడుపుచుండెను, 

+ కెకసి విళువునివలన రావణాదులం గనుట 4 

తో ల్లివిమ్హువువలని భీతిచే రసాతలముననున్న సుమాలి 
యొక్క దినమున భూలోకంబు. జూడంగోరి రత్నభూషణముల 
ధరించి మేరునగసమానమగు నరదం బక్కి. పుత్తీయగు 
కేక సిం దొడపై  గూర్చుండ బెట్టుకొని సముదితీర వనప బే 
శంబుల. దిరుగుచుండెను. అ తేటి పుష్పక విమానరూఢుం రై 
కుబేరుడు తన తండి"ని జూచుట్నకె చనుచుండెను. సుమాలి 
వాని నెగాదిగంజూచి వాని సౌందర్నమున క చ్చెరువంధి 
“ఇకిత నయునిగాంచిన విశవోముని యెంత భాగ్యవంతుండో?” 
యని యనుకొనుచు దన తనయయగు శె కసితొ “మానినీ! 
ఆ విమానమునం జనుచున్న వాని. జూచితివా ? అతడె 
యిీశ్వరసమాను. డగు విశ్శివో మానికుమారు(డు, 
ఈవును నమ్ముని భార్య వె యాతని భజించితివేని యా 

లెగ్‌ 


జయవిజయులు 


కుబేరుని జయించు పుత్తు)లగాంచెదవు. చాహితు)లయజాచి 
వీతృ చేవతలును సంతసించుదు రుంజ ననియు, నొడుబిడ్డ యు నటు 
డని వేడుకలుసేయం గంటినని యుత్చాహ తష. షః జన 
కుండు కన్యాదానఫలము తీనకబ్బెననియలరు చుండును నీవును 
తగిన వరుడు లభింపమిచే నింతకాలము కన్యగా నుంటివి, 
అదియునుంగాక లమ్మ్మీసమానురాలవగు నిన్నడుగ నే బంధు 
వును వెజచుచుండు, లోకంబున. గూంతులం గనుట మేలేయె 
నను నొకపమేంబునం గీడును గలదు. ఎట్లనిన( గన్య దుష్టు 
రాలెన తల్రివంఛ మును, దండి? కులమును, బతిసంత తియును 
నపక్తీర్ణి వ లగును. ఎల్ల బాంధవ్రలును నిందింతురు. వీండు దీనివరిం 
చునని బేవండును నెబుంగునో యెజు, గండ శిఅన్యుంటో క్లైలుం 
గును? ఏనును,బంధునులును నీవలన నస్యయము పృసిద్ధి కక్కు 
నని తలంచుచుంటిమి.కావున నీవ్రనాయానతిల౫ కొని మెలగు 
మూీననానె కిసియు లజ్ఞాతిశ యంబున ముగము వాంచి తం|డీకి 
నమస్క-_కించిన నాత (డునోసమ్మహోముని సేవించి సుపుత్రులం 
గని శుభాన్నిత వై యుండుమూని దీవిం చెను. 

అంత నయ్యువిదయు( బులస్యు నాశమంబు( చేరి 
యపర చితభానునివలె హోమంబు గావించుచున్న వి(శ్రవో 
బిహ్మాంబేర జనియె, విశ 9వ్రండును లజ్జచే శిరము వంచి పదా 
గమున నేల లిఖంచుచున్న యామగువంజాచి హాూమంబు 
నెర వేర్చి యా కమలాశతీ యందంబునకు సవిస్మయా తుండ 
గుచు “ఫీ వెవ్వతవు? నీనామ మేమి? ఒంటరిగ నిచ్చటి శోకం 
చుటకు.గల కారణమేమి? ని న్నెవరైన నిచ్చటికి( బంపిరా? 

86 


శెండవ భాగము 


లేక నీవె యిచ్చటి కే తెంచితివా? యథార్థంబు సెప్పుమ”ిన 
నాపెయుం గరములు ముకుళిించి బధ్రాంజలియె యిటనివిన్న 
వించె. “దయాసముది! చేను రాత్‌ సరాజగు సుమాలి తనూ 
జూతను. కైకసి యనుదాన. తండ్రియనుమతిని నిను నేఏింపం 
గోరి యిచటి శే తెంచితిని. కావున నామనోరథమ్ము దివ్య 
ప) భా వమ్ము వేం బరికింపుండులో 
అనిన నతండును దన మనోదృష్టి నది వచ్చిన రాక 
యెతింగి “మగువా! నీయభీప్పితంబు నే నెజింగితిని. సుతా చీక 
సీవిచ్చటికి వచ్చితివి.సంధ్యాకాలంబుననావోడనీ పాసంగంబు 
గావించితివి. కావున సీగర్భంబున దురాత్భులగు రక్క_ను 
లుదయింతుర” నెను. అనవుడు నాయింతియు భీతిల్లి “అనఘా 
విబుధలో కా రాధ్యశ్రీలుండవగు సీ "లేజమున జనించిన సుతులు 
మాంసాశనులై దుపష్పవర్తనులై సాధుహింస గావించుచుండం 
దగునా? నీవంటి సుగుణ సంపన్నుల సత్తు మూరుల నను 
హింపు” మన మజియు నప్పాలస్త్యుం డిట్లనె: “కాలదోవంబు 
సీకకాదు. బహ మల కెనను దప్పింప వశముగాదు. ఏల 
య. నీపు శుంలః బం గనిష్టుండు విద్యాంసుల గోన గ 
గణ్యుండ్రై జ్ర)హ్మానిహ్టుండై ననుంభోలియుండును. ఆతనివలన 
నుభయకులములును బవితశమగును. ౫ అని యోదార్చి 
యాత'ండా కె కై కసిమనోరథంబునెర వేర్చె. అంతే _ై.క సిగర్భంబు 
దాల్చి నవమాసంసులు నిండిన. బసూతి సమయంబు డగ 
తీయె. అంత మునులును దివిజులును దలడిల్ల ధనదు గుండెలు 
జలుమన దుష్ట గహము లుచ్చయం దుండ ద శాస్యంబులతో 
87 


జయవిజయులు 


న. ద నానా కామా దా దానా లాలా దానాల లావే 


డను, నిడుదకోజలతోడను, గాటుక కొండవలె. గన్నట్టు 
జేహంబులతోడను, కజికు వెండు)క లతోడను, దామో+ష్టముల 
తోడను, వింశ తిభుజముల తోడను మెహాళూ హూూప్తండగు రాత స సుం 
డొక్క_( డుదయనుయ్యెను, అతని జనన కాలంబున గృధా) 
రవంబు లతిశయమయ్యె. మేఘంబులు ర_క్షంబులం గురిసై, 
"బీవతలు గంపంబునొందిరి, రవిదీవ్లులు మాగెను. తత్సమ 
యంబున విశఏవుం డేతెంచి పుత్తు) గాంచి యాతేనికి దశ 
వదను(డను నామంబు గావించి యథోచితముగ నుండె 
మటియు నయ్యింతి సురలు జెగడొంద కుంభ కర్గు.డనుపుత్తుగని 
శూర్పణఖయను పు త్తీకను గంమముగం గనెను. . 

పిమ్మట గుణర త్నాకరుండును, సర్వభూతక రుణాసం 
గాత్మకుండునగు విభీషణుడు సంవూర్ల చందు) పగిది కసి 
గలా. జనియించి మించె. 

౪ రావణాదుల చాల్యకీగ డలు థీ టా 

జనకుడు విధ్యుక్త్‌ కృముగ నామువ్వుర కును జాతేకర్భ 
నామకరణము లొనర్చి యుపనయ నంబులు సేసె, ఇట్లుపనీతం 
లయి వారు తండ్రివలన నఖిలవి ద్యార హ స్యంబు "లెజ్‌ంగి 
యగ్నితియసమానుశై దినదినపివర్ధమాన్నులె వెలయు 
చుండిరి. అందు దశవదను(డు పర్వతముల నుత్చాటించుచు, 
గగనంబు నొరసిచను విమానంబు లందుకొని నేలంగొట్టి 
యార్చుచు, నాశంమో న్నఠభూరుహ౧బుల, బడ(దోచి 
యందున్న మహామునుల(బరిహసించుచు సింహమ దెభాదుల( 
గట్టివైచు చు, గరుడ గంధర్వాదులం గనిన మితోసంగరమ్ము. 


శెండవ భాగము 


"నీయంగావలె నిలువు డనుచు వారలు భీతినొంది పరుగెత్తు 
చుండ వెంబడించుచు చాల్యక్రిడలు సలుపుచుం డెను, 


కుంభ గ రండును నడయాకు కొండభాంగి పాదఘట్టనచే 
ధారుణి నడగఇదొక్కు-చు,నలినాప్రు నరదంబు నాకివిడు చుచు, 
'నిందాదిది క్సాలక ఫుకోవన మహీజమ్ములందుండు పరిపక్య 
ఫలంబుల నాల్బుచ్యు వైమానికుల నొక్క పెట్టున మింగుచు 
నెడనెడ గులుక వెట్టి నిదురించుచు, లేచును నలుదెసల 
దిరుగు చుం డేను, 

అతని సెపహాోోూావరుండగు విభీషణుడు సుజనుల నాద 
రించుచు, (వ్రతీముల సల్పుచు, వేదార్థంబులు దండి) సెప్పు 
చుండ శరిద్ధతో నాలకించుచు, జి తేంది)యు(డై యుప కార 
“శీలత బితిదివసంబును గులధర్ష పద్ధతుల ననుసరించుచు మృదు 
ఛావమున నుండు, మటీయు( దనయన్నలుసేయు ద్యుూూర్యం 
బులకు వెజచి భయంబుసెంది పరుగాత్తుమౌనులం దనకన్ను 
లంజూచెనేని నానిమిత్తేమిో యాపన్నుల.[ బోవుండిని వారల. 
బ్రార్థించుచుండును. ఇట్లు రావణకుంభ కర్లుల బాటింబడియు 
విభీషణుని సూక్తుల చే బినుకుచు మునులు “ఆచందా9ర్క 
ముగ బిదుకుమినుచు నాతని దీవించుచుందురు. 

ఇట్లు జకుగుచుండ నొకళ్కనాండు కైకసి తన "పెద్ద 
'కుమారుండగు దశ వదనునింజూచి “నీయ న్నయగు ధ నేశ్వరుని. 
సౌభాగ్యంబు(జూచితివా? ఆతే(డు రత్నఘంటికావి రాజమాన 
మగు విమానము నెక్కి. కనులపండువుగందిరుగుచున్నాండు. నీ 
వశ క్తునివలె నేలయిట్లుం డెదవు? నీవట్లుండ నే నెప్పుడుసూత్రు?” 

89 





జయవిజయులు 





అని నసహిజమగు కారిర్యంబునం బలుక దశానను(డు తల్లిని. 
జూచి “అమ్మా! నాపితిజ్ఞ వినుము, ఏనుఘోర మగుతప మొ 
నర్సి కుబేరుని సంపద కంటె నధికమగు సంపదల సంపాదించ 
దను. తపమునకు. బంపుమ”ిన నాయవ్యయు( బుతుదధీవించి 
తపమునకు ననుజ్ఞనొ సగ, 
—0 దళ గీవాదులు బ్రహ్మా నుగూర్చి తపము సేయుట 4. 

ఇట్లు తల్లిచే దీవనలంద కుంభక ర్లుండును కనిష్ట భా9త 
యగు విఖీషణుండును దన వెంటరా గోకర్ర క్షేత్రమును జేరియం 
ద్బుగతపముగావింప(దల(చితముల జూచోహిర ణ్యగర్భుండు 
' నిక్కముగ భక్రవత్సలుండును దాపసజన కామిత పదాతయు. 
గావున నతని భజించి కోర్తూుల నందుదొమని పసికి 
తమ్ముల దపము నేయ. |బేశరేవీంచి సమీ పార ణ్యముల(ద పము 
నలువు(డని తానొకవనమున విరించింగూర్చి తపము సేయు 
. చుండెను. కంభక ర్లుఃడును ఎండవానలకు. జలింపక, చలికి 
వెజవక పంచాగ్నీమధ్యంబున c బది వే లేండ్లుతపముగావిం చెను, 
విఖీషణుండును దనచూపు భగవంతుని రూపమునం దెక్యము 
"సీసియైదు వే లేండ్లును, ఏక పాదముననిల్సిర వినిజాచుచు తెజచిన 
కనుమూయక మొదువే లేండ్లును నూర్ధ్వ్రబాహుండ్యునె తపము 
సల్పెను- మజీయు విభీవణునా| శ్రయమునమూవీ.క మార్చాలము 
లును, భోగీం దనీలక ంథములును, మృగ వ్యాఘ్రములును; గజ 
సింహాములును, శర భ గండ భేరుండములును, సహాజ 'వెరములు 
లేక చెలిమి(జెంది మెలంగుచుండ నచ్చరలు పూలవానలు. 
కశురియుచుందురు, 

40 


శెండవ భాగము 


ఢీ గ్రావకాదులకు బర్పహ్మ వరముల నిచ్చుట 4 


క. 


పం క్రిముఖు(డును లోకాతీతమగు మహామహీమల, 
బడయ (దలంచి బహ మంత్రమ్ము జవీయించుచు నిరథన 
వితము దాల్చి యొక శాలిపెను వేలు భూమిపై నిలిపి తన 
హృదయమున బితామహు నునిచి సహ్మస్రవర్ష ములు తపము 
సేసి యటువీమృటతన యెదుటమండుచున్న య్నుగత రాగ్నిలో. 
ద నదుమస్తకంబుగోసి పీఠ -జ్వాశ్రామంబుం జేసెను. ఇట్లు వేయేండ్ల 
కొక్కొ_కమ స్తకముదునిమి ఏర ెహాామమ్యం జేసి, పది వే లేండ్లు 
గడచిన బిదపం బదియవతలను గోసి యగ్ని వేల్వంగడంగిన 
గగనము (మోసెను. సుడిగాలి వీచెను. సముద)ములిం కెను 
భూమియు. జ[కముగః దిరౌను, రవి [తోవ దప్పెను, అ త్తట్ర్‌ 
నిం(దాది దిక్సతులును, యతులున్సు, విరించి. గాననేంగి 
యాతని ననేక విధముల స్తుతించి * స్వామి! పద్మాసనా | 
అర్పులగు మమృం గృపాదృప్ట. న్విలోకింపుము. దశకంఠుండను 
దానవుడు తన తొమ్మిది తల లగ్ని వేల్సి యిప్పుడు దశమం 
బయినశిరంబు వేల్వం గడ(గుచున్నా(డు. ఆహకామధూమ 
ములు దశదిశల నావరించియున్నవి. ఇ66 నీవు పిత్యతు మె 
యతేనికి వరముల దయచేయ వేని ఆయగ్ని జ్వాలలు మూడు 
లోకముల దహీంచును. అత(డు తపోమహీమచే నిను 
మెన్పించి లోకముల నెటులయిన బాధించును. మోడి బాధ 
యెట్టుండునో చూతము. కొని యీవీరెహోోమము చయ్యన 
మాన్సి మమ్ము కాపాడును”ని యనేకములం (ఖ్రార్థింవ 

41 


జయనసిజయు లు 





వారల; గరుణాద్భషీ జూచి, మంచిదని సమ్మతించి శ్వేత 
"కేతుండు సిద్ధపజచి తెచ్చిన హంసవాహనము నెక్కి తన 
వెంట జనుదెచు సావిత్రి పిణయభావలకు మాజు పలు 
కకయు, వేదాంతార్లముల నుతియించు మునివరుల స్తోత 
ముల. బెడ చెవులంబెట్టియు9 నొడుకు వీణానాద౦బు వినక యు 
నతిశ్రీఘీగమనమున నే తెంచి యబ్ద్బభవుండు దశక౦ఠునకు6 (బ 
త్యయమయ్యను, ఇ త్తెజి;గునం గమలాసనుండు దశకంఠునకు( 
గన్నడి యాతడు తనకున్న యొక్కతలపై ఖడ్తమ్ము మోప 
నుంకించునెడ “ెార! దశాసం! యీసాహసమ్ము విడు 
వుము. నీ విచితాధ్యరకర్శకు మెచ్చితిని. వరములు 
గోరుమ”న నాతండు “చేవా! చేవన రాసుర ముఖ్యుల శుభా 
ళుభస్థితు లొందంజేయు నీకొక విన్నపము. జీవులు మృత్యు 
వన్న. గడుభీతి. జెందుదురు. కావున నాయందు దయగల 
చేని తద్భయ్పుు లేని జీవనంబును, మానవులను లెక్క_ సేయ( 
గాని గరుడగంధర్వు విద్యాధ రాదులచే. బోరుల మరణంబు 
నొందని వరమ్మును గృప సేయుమ” నె,నావు(డు పద్శ్మగర్భుండు 
వాని కోరికల నిచ్చి యేపున నాతం డగ్నివేల్చిన శిరములు 
గంమ్మజి మొలచున ట్లనుగహించి, యఖలలోకముల 
జయము నొందుమని యాతని దీవించి విభీషణు నొద్దకు, 
జని యాతని భక్తికి మెచ్చి “భూతహితమ్ము గోరి యిట్లుగ) ' 
తప మొనర్చితివి. కావున నీకిష్టమగు వరముల ెలివీన 
నిత్తునినియె. ఆమాట లాలించి విభీషణుడు నిర్భల 
స్వాంతుండును, శాంతు(డునగు నా విధాతకు నమస్క-రించి 
42 


శిండవ భాగము 


యిటు పలికెను, “కిరణుబులచే సూర్యుండును, కళలచే. 
జం్యకుండును, కీలలచే నగ్నియు వన్నెకిక్కినటుల సద్దుణమ్థుల 
బసిద్ధి కెక్కిన నీ వంతయు నన్ను మెచ్చితినంటి “ింతేశేన్న 
నెక్టుకు వర మెద్దిగలదు? అయినను జగత్పతివగు నీవు నన్ను 
మెచ్చి యిష్టమగు వరము గోరుమని యానతిచ్చుట చే నూర 
కుండ రాదు. కావున నాహృదయ మెప్పుడును న్యాయము 
నందె నిలచునట్లు వరమ్ము దయచేయుము. మజీయు నా 
యందు దయగల దేని బ్రహ్మాస్త్ర స్త్వృంబు నొసంగుము*” అని 
Gass నాతనిబుది క జు(డు మెచ్చి “రాతసుడవై పుట్టి 
నను నాసుర భావ మొకింత యెనను నీయందు లేదు. నీక బేటి 
తలును సాటిగారు, సీవచనంబులకు సంతసించి య మరత్వము 
నొసంగితి, కావున చేవాసురులలో ఘనుండ వై బదుకు” మని 
యనుగ హి హాంచెను, తతృమయమున నమరులు నజని గొని 
నగా. గంధర్వ గా నమ్ము లానందంబు గావించె. 

ఇట్లు విభీషణుని కోరిక లొసంగి కుంభకర్తుకడ కేగు 
చుండ చేవతలు “వాణీశ! వాం డమితజేహుండు. అతని కోరి 
కల నిచ్చి తేని వాండు జగము లన్నియు (మింగును. ఆతడు 
గట్టిగా భూమి నదిమిన కింది యేడులోక ములును (గుంగును, 
ఒకపరి నిక్కినిల్బెనేని పెయేకు లోకములును పగులును 
ఉత్సాహముతో నొడలుబ్భించె నేనిప చ్చిగోడలవ లె దిక్కులు 
వచ్చును, లేచి నీల్లి జార సాచెనేని యాచక )వాళాచలము 
నావలికీ జరుగును, దేహమ్ముజూడ మొదలును తుదయును 
గాన రాదు.ఆత, డిదివజుకు. జేయుహింస లే చెప్పశక్యము గావు. 

4 జీ0 


జయ విజయులు 


వీండు తనచిన్ననాండె మునులను నరులను [మింగెను. నందన 
వనవాసినులగు నిందు చెలిక తెలం బెక్క_ండ హం౦సీంచెను, 
వవరములు లేకయే జగముల నిటు వేధించుచున్న ఖలునకు 
వరము లొసంగుట యగ్నిలో స వోసిన చందమగును. 
కావున ఘటకర్గునియందు దయమాలి నీమాయచే చేహాము 
వివశత్వ "మొందంజేసి యీదోయొక వరము నిచ్చితి వేనిజగము 
లకు మంగళంబగును* అని సురలు పార్టింప నామొదడి 
వేల్పు సాదరంబుగ భారతీ చేవి మొ గముఊాచెను. ఆమెయు 
నాతని యింగిత మెటీ(గి యల్లన నేమిపని యాచరింతునానతిం 
డనిన నజుండు నేవి నాదరించి ““జలజాడీ.! అన్ని ప్రాణుల 
జిహ్వ్యాగముల. (గీడించునీవు కుంభకర్లు జిహ్వాగ మున నుండి 
నేనాతనికి వరముల నిచ్చుతతి వ్యన్థాలా పంబులాడించి మేలగు 
వరముల. గోరకుండునటు సేయూమన నావాణియు నందుల 
కీయ్యకొని యుండెను, ౯ 

అంత నయ్యమర చ్యేష్టుండును కుంభ క రుసమిపమున 
శీగ'మహాభాగా![వనీతపమునకు మెచ్చియిప్పుడుభ వద భీష్టము 
నెర వేర్చవచ్చితి. వేయమ*న నాతండును నమస స్కటరించి“యొక 
దినము భుజించి యాటుమాసములు నిదించునట్లు వరము 
దయ చేయు”మ నెను. అనవుడు నత. డశ్లై సుఖముగ నిదపొ 
మ్నని నిలింపులంగాడి తన నెలనవునకుంజనెను. సర సతియు 
వాని యాస్యంబు వెడలి చనిన నార క్ర్‌సు(డును దనవర ముల. 
దలంచి తనలోందాను “అయ్యో! బహయంతటివాండు వరమి 
య్యవచ్చిన మంచికోరికల i న్మిదను గోరువెల్లి మెందు 


శెండవ భాగము 


గలండు? ఇట్టినుడువులు నానోట నేలవచ్చెను? వేల్పు లేయిట్లు 
నామనమ్ము వికలంబు సేసిరంకాంబోలు | దైవోపవాతుండగు 
వా(డు మంచిమార్గము నాశయించినను నదియె చెడు [తోవ 
యగును. కావ్రనంగడ చినపనికి వగ చిన |పయోజనము లే”దని 
యనుకొనుచుండ నన్నయును దము(డును కుంభ కరునిజూచి 
యాతని విధము దెలిసికాని “ ఓయీ | దైనకృతమున కేల 
వగచెదను? వగచుటక. చామరుండహా? * యనియాదరింప 
నాత('డును మనమున గలం: బేటి సుఖముగ నుండెను. 
_-+ దళగివుండు అంకను దన కిమ్మని కుబేరు నడుసట 4 = 
అయ్యెడ దశముఖుని మాతావుహుండగు సుమాలి 
రాత.సని కాయమ్ము దన్ను సేవించుచుండం దన మనుమల. 
జూచు కౌతుకంబున రాగ దళథవదనాదు లాత ని నెదుర్కొ_నిసేమ 
మారసి నమస్క_రించియున్నతటి ఆతండు వారలంజూచి వారల 
యద్భుతకరగ్ణములకు మెచ్చి కైకసీ జ్యేష్టపుతుంతో “అసుర 
వర్యా! ఖోకరములంబర మాన్నాజ్యసమిత్తుల చ్మేబహ్యర్చుణముగ 
నధ్వరము లొనరింతురు గాని నీవలె శిరములణగోసి యనల 
మున వేల్చువార 'లెవ్యరును లేరు. ఇది మిగుల నద్భుతము, 
మాయన్వయక ర్హలై జనియించిన నీకు నామనముననున్న విష 
యమును డాపక చెప్పెదను. తొల్లి మూడు లోకములకును 
(దోహమునొనర్బుమాభుజ గర్వమును సహింపంజూలక చేవతలు 
చతుర్భుజుసితోడ మొటిపెబ్బుకొన నాతండు భయంకర 
శంఖారావమును గావించుచు మాలీయను వాని. దునిమి 
మమ్మందజి జయించెను, అంత మేమును భయమున నచ్చో 
45 


జయవిజయులు 


నుండ(జాలక వాతాళముననుంటిమి, అది మొదలుకొని లంకా 
పురము పాడుబడియుండ మాయన్నయగు కుబేరుడు దాని 
నాకమించు కొని యిపుడచ్చట కాపురము చేయుచున్నాడు. 
కావున సామదానముల నెనను మజియేవిధముననై నను తుదకు 
దండోపాయముచేతనయినను ఆపట్లణము కొనుము, ఇత 
రుల యధీనములోనున్న తనసొమ్మును సంపాదించు టయు, 
నార్తిజెందిన చుట్టాలనారయుటయ్యు దన కులధరత్హము విడువ 
కుండుటయు బలముగల వాని లక్షణము, కరమువేం గంకణ 
మును, గంకణము చే. గరమును నెట్లు పికాశించుచుండునో 
యదేవిధమున నీచే లంకాపురమును లంకాపుర పాల నముచే 
నీవును వెలయుచుందువు.” అని యిట్లు తాత దెలుప దశకం 
కుండు “తాతా! సీవచనము యథార్థ మే కానిమ్ము. దుర్భ్భ త్తి 
చే నీతిమాలి యగ)జుని యిల్లు వెడల నడచిన చో నార్యులు 
నిందింపకుందు రా? భ వాదృశులే యిట్లనిన నస్నదాదులకు 
బుద్ధి స్టెర్య మెట్టుండును?ో అని వానిపలుకుల నిరాదరణచేయ 


మాతులు(డగు ప్రహాస్తు( డొకానొకదినమున. దగిన సమ 
యము.గని “శూరులు బంధుత్వములంజూతు రా? ఎవ్వాండు 
బలవం౦తు(డో వాండే మూండులోకములయందును మేటియన€ 
బడు. యకశ్నేశుపై నీ మొగమాటము నీ కేల? నిజముగ లంక 


యాత నిపురమా? పెక్కు, మాట లేల? అతండనుభ వింపనర్హు:డం 

.టివేని కొంతకాలమతంజేలెను. కావున సోదరుండవగు నీవును 

శొంతకాల మేలవలదా? 'ఎంత చెడుగయినను సోదరుందోచి 
"$6 


శిండవ భోగము 


యాతని యిల్లుగెళానందగునా యని యంటివి? అటులయిన 
కశ్యపుని భార్యయగు దితియును, నదితియుంగన్న సంతానం 
బున్న 'తెజంగును, వారి మైతీయు నెట్టుం డెనో యాలో చిం: 
పుము. ఇందు%డు తన భాతలగుదై త్యులంగన్న నెన్నండును 
సైచంటే! ఎచ్చటి యన్నలు? వటి తగవులు? దయాధర్గాదు 
లుగల వేల్పులే దెత్యుల. దు'ంచుచుండ మననంటి వారలకు 
భయమెందులకు? అనుమానింపక నీయన్నను గెల్చి లంకాపు 
రమును 7 కొనుమ”ని బోధించెను, అంత వానిమాటలను విని 
పౌలస్సు(డు మాతామహు నాజ్ఞంగైకొని దవ్నీణదిశకు. జని 
తికూట పర్వతమున నిల్చి యచ్చటం బభవాస్తుని(జూచి “నీవు 
నాయగ్కోజుండును బితృసముండునగు క శేరునాద శీగి నాయభీ 
వ్సీతమును నివేదించి లంకాపురము నిమ్మని వే.డుమ”న నాతం 
డును నతిరయమున లంక కేగి యింద'*నిభుడగు ధనవిభుని 
గనుంగొని మొక్కి “నీయనుంగు:దమ్ముడగు దశానను(డు 
మీసేవ మారసి యొకమాట చెలుప్రుమనియెను. దానిని 
విన్నవించెద వినుము, “లంక తొల్లి మన మాతామహులు 
నిర్మాణము సేయించిర(ట. అందెవ్వారును లేకయున్న కారణ 
మున మో౭పుడు పాలించుచుంటికిఇపు డాద నుజులున న్ను సేవిం 
చుచుండ నేనును మావ లెకొన్నా శ్ళేలవ లెనని కోరుచున్నాను 
అసి మోకూరిమిత మ్ము డు పలికె. అదియట్ల ండనిము. ఇపుడు 
దశానను(డు విరించిచే వరములనొంది తేజళ్ళాలియె యు 
న్నాండు. కావున నాతనితో సఖ్యమునేయుట తేగును. 
వీమ్ముట సీచి తము.” 








47 


జయవిజయులు 


వ డానాడాననడన నంయుయననాయాయావాలవామి. 


యన్నేశుండును పం క్రికంధరుని యమాత్యుంజూచి 
PY అయ్యో! యో (పోల న నెంత? నాధనమ్యును నాయెళశ్వర్యమృును 
నాఠేడె యనుభవింప నర్ష్ముండు* ఆతండేలుటయె నాకునుబరమ 
సమ్మతంబు. నేంజేయవలసిన పనిని నాతండె కోరనాండని నే 
చింగయు సంత సించుచున్నాను. కానన, 

“రమ్ము నుమా తమ్ముని దనసొమ్మనుమా లంక రాక్షసులతో మేల్‌ 7 
కొమ్మనుమా వల దనునూన మనుమా యనుచు దండ నాధుని బనిచెక 
౪ ధనేశుడు కైలాసమును జేరుట 4 

ఇట్లు కుబేరుడు దుష్టుండగు దశగ్నీీవునకు నుత్తర 
మొసంగి దూతనుబంవి అపుడెతానును నవర త్నోజ్జ్వలమగు 
ఫుష్పకవిమానం బెక్కి. తండియగువిశ )వసునొద్దకుంజని యా 
తనికి నమస్క_రించి త నతమ్మువియభి పాయ మాద్యంతమువిన్న 
వించి “తండి! నేనిక నెచ్చోట నుండందగునో సెల విమ”ని 
య నేక విధముల. బాం చెను. తండిియు ధనదుని గన్లొని 
“పుతాా! ఏను దశవదను.జూచి; “యోరిబేలా! అవిసీతిచే 
న్మగజుని పురము గోర నేల! ఒండుపుర ములు లేవే?” యసి 
యెన్నియా విధముల బోధించితిని. వాండును నాపలుకు 
చీకొానక యరుణాననుండగుచు బదనికంజూచిన చీలుకవలె 
నిచ్చట నుండక చవియెను, మభాంధుండగు నాతండు పెద్దల 
మాటలను వినండు, బంహ్మవర గర్వము చే. దాచే లోకాధి 
పుండై యున్నాడు, నే నివుడు కోపము వహించి యాతనిని 
శకియించినను బయోజన ముండదు. తగని కుమారు. 
డయ్యెనేని యాతనిపై మమత విడుచుటయే సమంజసము. 

48 


రెండవ భాగము 


సెహానూదరుండుత గనివాండడయ్యెనేని తాను వానినెడ బాయు 
టయె యు త్తమము, కావున నీకొక హీతమును బోధిం చెదను. 
వినుము. శంకరుని నిలియంబగు ెలాసమున కేంగి యచ్చోట 
నివసింపుము. అచ్చటి కేళికావనంబులునుు, కల్పిత ధ రాథరంబు 
లును, నిర శ్రలసరోవరంబులునుర త్న మందిర ములును,బంగరు 
కమలముల చే నొప్పు జలజాకరంబులును, సీయాత్శకు మెప్పు 
బుట్టించును. అచట కావురముంటివేని ముక్కంటియు నీకు 
సఖుఃడగును. కావున నచ్చటిశేగు” మనెను. కుబేరు?డును 
దళ్టణమె ధన మణి వస్తు వాహనమ్ములం గైకొని సపుత్త) 
మి_త్త)బాంధవంబుగ లంక బరిత్యజంచి ైలాసమునకుంజని 
శంభునిశరణంబు నొందెను, 

శరణాగత సులభుండు కానన శంకరుండును అతని 
నాదరించి యలకానామనగరంబు నాతని క్రొసణగి యాతని. 
బరవమాప్తుంగా నొనర్చి పాలీంచుచుండెను నయవినయము 
లనయ ము దనసొమ్ముగ మెలగు కీర్తిధను. జెచ్చోటనున్నను 
సుఖంచునుగ దా? 

+ దళముఖుండు లంకను గొని పాలించుట. $€ -- 

ధనదు6 డిగతి. గెలాసమున సుఖముననుండ ముప్పది 
యోజనముల నిడుపుగలిగి సువర్తసౌధములచే నొప్వనాలంక 
జనర హితేయయ్యు నొక్క_ని విడనాడి మజొకని రాక్షకే 
యలరు వెలయాలి కెవడి చెలువొంది యుండెను. అంతం. 
(బహాస్తుండు ద శొననునొద్దకు! జని నృ త్తాంత మంతయువినిపింప 
మందహాస సుుదరవదను.డై సభవారిని. జూచిన వారును 

39 


జయవిజయులు 


“దనుజాధ్ధిపా! అలకాధిఫుండు పురమియ డేని సీభుజాగర్వ 
మున గాసినొందకపో(గలండా?ి) యన నది నిక్కమనుచుమన 
మున సంతసించుచు శుకుని చేనిశ ఏ యింపంబడిన సుముహూర్త 
మున వింశ తిభుజు(డు తనముండట మ_త్తగజముల నారోహీంచి 
మా తామహులును, వారిపజ్జ ముత్యాల పల్లకి నెక్కి. తల్లి 
యగు నైక సియును జనుచుండ దమ్ము లిరువురు నిరుపక్కి- 
యల నపర౭ిమిత ఎసైన్యంబుతో సలీం (బహా స్తాది మంత్రు 
లయహాడి దివ్యర ధము నెక్కి. శంఖ కాపాళఖాదుల యారావము 
నింగిముట్ట ఛతి)చామర శేతన పిభ లొప్వుచుండ లంకం 
బి వేశించెను. 

దశమ'ఖు6 డిట్లులంకాధిపతియై బంధుమి[తామాత్యుల. 
దగిన పదవుల నిలిపి కులవిద్యా రూప తారుణ్య తపోబల ఘు 
లచే నెంతయు నతిశయ ముందుచుండెను, 


వ్‌మ్గట నిండుజవ్యనియగు శూర్పణఖయను దనచె 
వివాహము సేయంగోరి బంధుమిత నికాయ యుతుండై తలి 
యానందరస నిమగ్నమై యుండ విద్యుజ్ఞహ్సు(డను కాల 
"కేయున కిచ్చి యుద్వాహ మొన ర్చెను, 


ఇట్లు పరిణయ మొనర్చి యొక్క. శర త్కాలమున 
వేటాడందలంచి సువర్షర త్న ఖ చితమగునరద మెక్కి ధనురాది 
సాధనంబుల ధరించి యొక ,-నిర్భ నార ణ్యమ్ము( (బవెశించి సుర 
మృగముల నింక నిళ్లై వధింతునని తెలుపు విధమున మృగ 
ముల వేంటాడం దొడ౮ను, 
ర్‌0 


రెండవ ఛౌగము 


— 





_4 దశాననుండు మండోదరిని 'బెండ్రియాడుట 4_ 


ఇట్లు కొంతకాలమ్ము మృగయావిహారంబు నడిపి తన 
యెకుట కృవార సమయుండగు మయుసి(జూచి యటువీమృట 
చక్క_(దనముచే రతీచేవిని మించు సలతణలన్నీత యెయాతని 
తోడ జనుదెంచునొక్క. బాలికను గాంచి తలయూచి తనలో 
నిట్లని వితర్కి చె, 


“ఇట్టి లేషబ్రాయపు చెలువ నెందెనను జూచితిమా ? 
ఈ యింతి మధ్యంబుతో సరిగాక కాబోలు సింగములు 
పర్వత గుహలలో. జిక్కుచున్నవి, ఇక్క-న్య నడకకు సిగ్గు 
నొంది కాబోలు గజము లరణ్యసంచార ౦బు చేయుచున్నవి, 
ఈ చెలువ చూపుల కోడి కాబోలు సారంగములు పొదలు 
దూరుచున్న వి. ఈ కాంత నీలవేణికి నీడుగాక యోయన్న ట్లు 
కాల సర్పంబులు నల్మీకముల. బొచ్చుచున్నవి. ఈలల నామణేని 
సృజించి యేక దా పంకజాసను(డు విధాత యయ్యెను.” 
అని యిట్లా ముద్దియ సాందర్యమున క్షచ్చెరు వందుచు 
“ ఈకలువకంటి జూతియీది యో? నామమేమని వాడుదురో? 
సమిపమం దున్న పురుషు డెట్టిచుట్ట మో? యాలలనామణి 
నేంగోరిన నియ్యండా? ఈకున్న నీతని జయించియెనను నీ 
తన్విం బెండ్లాడేదను. "అని మనమున. దలంచి వినయము 
గలవా(డువలె మయుని మార్షమున కడ్డముసని యాతని విను 
తించి చాతుర్యమున నిట్లు పలికెను; “ఓమహాత్మా ! ఉగ 
మృగాకులమగు నీయరణ్యమున మోరొంటరిగ నెచ్చటిశేగా 

ర్‌] 


జయవిజయులు 


దరు? మానామము లేవియో? వినివీంపుండు. ” అనిన వీతామ 
యు(డగు మయుండును గలరూ'ే ఒెర్చుడనిట్లు చెప్పందొడంగెను= 
కవన, దాన వశిల్చాచార్యుండను. మయు(డనువా(డ, 
ఇయ్యి దువదన మదీయపు శ్రి) మండోదరియనునామము చే 
ren నాసుగుణములకును శిల్పమునకును మెచ్చి 
జేవతలు హేవయను నహృర సను నాకిచ్చిరి. మనోజ మగు 
హేమపురంబు సృజించి యేనును హమతోడం బంచ శతా 
బంబులు సుఖంచితిని, తండీం ! ఈశ్వరమాయ నేనెటు(గ 
గొని నేనాసతితోనుండ సంవత్సర ముక తణకాలముగ నుం 
డెను, ఆసుదతి నాకతుణంబు జూడ నేని యాకాలంబు కల్ప 
ముగా నుండెను. అహాూోా రాతంబు లాపెయిఎటి నెడ భాయక 
యుం౦డువా(డను. కాని యది యట్లుండనిమ్ము. ఇట్లు కలిపయ 
వాసరంబులు సన నాకు మాయావియగు మా మావియు 
దుందుభీయునను నిరువురుపుత్తు)లును ఈమండోద రీక న్యయును 
జనియించిరి. అంత చేవతలు హేమను దమ నివాసంబులకు. 
బిలువనంవీన నేనును డాని మెడ బాటు సహింప(జాలక సంసార 
సుఖముల రోసి తపముసేయ సమకొట్లి యిక్క.న్యకు( బరిణ 
యము సేయం దలంచి తగినవరు నెందుంగానక చేశ'చేశ 
ముల ది)మ్మరుచుంటిని.నీకుల మును నామమును వినుటకు 
దగుదునేని వివరింపుము.” 
నావుడు( బం _క్తికంతుడు మనమున సంతోమషీంచోమహో 
లా! వినుము. అఖిలలోకముల సృష్టి సేయు నజుండు నాపపి 
తామహు(డు; తాత పులస్త్యుడు; నుజ్జనకుండు ఏీథవు(డు, 
ర్‌లై 





"ండవ భాగము 
-అహీన పరాకమ థెర్యభుర్యుండనయి దశ గ్నీఫవుండని ప్ఫసిద్ధిం 
జైెందినవా(డ,. లంకాపురంబు కౌఫురంబు. అవివాహీతు(డనె 
యుండి వయోరూపకులానురూపయగు కన్య నన్వేషించుూ 
చున్నాండను అని పల్కెను. మయు(డును సంతోషించి 
“లంక పెక్క్యూహలేల? అతంటడె మత్పు(తిం బరిణయమ గుట 
కరుడు, కావున నీతండే నాకు జామాత” యనియగ్ని సాశ్నీ గ 


నాతనికి తేన క న్య నొసలాను. మండోదరీ పాణిగ హణమున 
దశవదనునకును సాత్వికోదయమ య్యెను. ఎంత త్రామసున 
కయినను సత్సంగతిచే వారి భావములె చేళూరునుగదడా ! 
రాకుస రాజ్యలన్మీయోయన్నట్లు 'వెలుంగునప్ప యోజానన 
బెండ్లియె రాతసరాజు తన మామయగుమయుని వివిధార్చ 
నలచే సంతుష్టుంజేయ నాతం డానందర సమగ్ను (డై ముక్టంటి 
నైన గలువ(జాలు నొకశ క్తి నొసంగో౪ఇది పరమసాధనము. 
దీని భయార్పుల పె, బయోగింపక నిన్నెదిర్చిన శూరుల పె 
బయోగింపుము” అని యాతని ఏడొ్క-ని యెను, 


పదంపడి పం క్రిముఖుండు బలిజాహిత్రియిగు వజ 
జాషలయను కన్య కామణిని చాంధవ్రు లానంద మొంద కుంభ 
కర్ల్ణునకుం బిణయ మొనర్చి, సౌందర్వలీలావిలా సరము యగు 
సరమయను దాని విభీవణు నకు. బెండ్లి సే సెను, కొన్ని దినములకు 
ద శాస్యుని పట్టపు జేవియగు మండోదరి బాహుబల పరాక్రమ 
సమ్యగ్రుండగు నొక్క-పుత్తు)ంగ నిను, ఆతని జననకాలమున 
గీ ర్వాణులు ఫీతిజెంద నాకసంబు భేదిల్లునట్లు కుమారుడు 

ర్‌శి 


జయవిజయులు 


(మోయుటంబట్టి యాతని జనకుండాతనికి మేఘనాదు(డను 
నావు మిడియె. “ఆతండే యింద్భజి త్త తేని ప్రసిద్ధి కెక్కెను. 
స్త్‌ కుంభక ర్టుండు న్ని దింప దళగీవుం డొక యిల్లు గట్టించుట థీ 

విధాతీచే ననుగ )హింపంబడిన నిదుర మబ్బు కుంభ కర్లుని 
మొగంబుంజేరి జా|గదవరోధ మొనరిం చిన నాతండన్న తోనే 
బవ్వళించుట కొక గృహము కౌవలయు”నని యన నత. డా 
తుణమె యప్పని కనేక శిల్పుల రావించెను. శిల్పులును 
రాత్‌ సే సందు) నాజ్ఞ నొదలంబూని మూండామడ నిడివియును 
అమడ వెడల్పును గలయుకశయనాగారము తర ముగంగట్రిరి, 
మృదుల తల్పతతులతో నొప్పా రుచు ధవళ ప్రభావాసితశే లా 
సంబెన తాపం కిన్న రాదుల యుద్ధప ప్రసంగ 
ముల( బల్బజు కల్వరించుచు, దిగ్గజముల కర్లపుట  భదనము 
గావించు గుజకలుపెట్టుచు, స్వహ్నవస్థయందు విరోధుల. 
జూచి పంద్దుగొజీకికొనుచు, నోట స స్రవించు లాలాజలము 6 
జప్పరించుచుం, జెమ్ముటలం దొప ఎదో'గుచు, ఘటకరు(డు 
మైమటచి నిదిించుచు గాలము ్‌.! పుచుండును. 

+ కుబేరుడు దళగివునకు నీతిచెల్ప దూతను బంప్రట $+ 

అంత [కూరుండగు దశముఖు(డు (బ్రైహద త్రీ తవరమదాతి 
శీకమున దుళ్ళీలు.డై గంధర్వ గంధర్వ గతు లడంచియు, 
యక్షుల బతులవ ల బాజందోలియు, సిద్దుల బద్ధుల గావిం 
చియు, భోగుల విభోగుల నొనర్చియు, 'యోగుల( బలు వెతల 
నొంద(జేసియు,మాయావియై హవనంబుల జెజిచియ్యుద్విజుల 
"బాధించియు మదాంధు.డై సంచరించుచుం డెను, అత్రటి 

ర్‌క్త 


"రండవ భాగము 


'భనాధిపు( డీయుదంతమ్ము నెజీంగిన వాం. జె దుర్నీ లిపరుండగు 
తమ్మునకు సీతియును ధర్మువు నెజింగింప నొక్కదూత సత్వ 
రముగ. బినుప వాడును ముందుగనంబడు దుశ్శకునములకు 
భీతియెందక నయశాలియగు విభీషణుని ముందుగ. గనెను 
వీభీపణుండును అతని ననేకవిధముల బహూకరించి “మా 
యన్నకు సేనుమా? వదినె హర్ష మొందుచుండునా ? 
పుతులు సుఖోచేతులా? ఆ ప్తమంధతి 'చాంధవ వర్ష మునకు( 
గుశలమా? నేండు రాజు నిన్ని చ్చటి శేలపంపె?”నని, యడుగ 
నాత. డంతయు వివరించెను. విఖీవణుండు గొంత చింతించి 
“అన్న మనహీతో కులు వినునా? వల యిపష్పని మాయన్న 
దల పెళ్లై? అయిన నేమి రము” అనుచు నాతడు వెంటరా, 
నసంఖ్యాకులగు నిశా చరుల స్తోత పాఠ ముల నాక ర్శించుచు 
చేవాంగనావారమ్ములు వింజామరలంబూని వీచుచుండ వేత 
హాస్తులు సభాంగ ణనమ్మర్షం బుడుపుచుండ నిండు రోల 
గంబుననున్న రావణుని. జేరి నమస్కరింప నొక పిక్టనొదిగి 
నిలువ'బడియుస్న దూతయు వినయమున మ్రొకీగా కరమ్ములు 
జోడించి పం క్రిముఖుతో“దైత్యకల చంది! భూయ న్నయగు 
కుబేరుడు మోసేమమునునోరి మోకొొక' విశేషహీత మెలిం 
'గింపుమని ననుంబం చెను, అర్రౌాని విన్నవిం చెద, నెయ్యము 
వహించి యాక గ్రింపుము. సరవీసముండై. పరోప కారము నేయు 
'టయె సుకృత బు. పరుల వీడించుటయె మె ఘోర పాపము, *బవ్శా 
వంశమున జనించిన నీకు సురాదులతో విరోధము వాడీ 
గాదు, నిఖలసంపదలళును వసరు మమూలముఅన్యులే నును 
శ్రర 


జయవిజయులు 





నిన్గచే బవ్మాను పాసించి వరములబడసి దయాగుణమొక్టీంత 
మైనను లేక ధర్యాళ్ళుల గు సుర వర్యుల నేల ధ్వంసముచే సె. 
దను? ఇందుని నందన వ నము. బెకలించి సుగాంగనల( జెజు. 
జెట్టితివి. ఆర్యులొనర్పు జన్న ములనాశ నమొ నర్చియు, మునీం 
దల నంత మొందించియు. జరియించుచుంటివి మావంటి 
వార లేమందురోయను భయమును విడిచియిట్లున్న సీ కెవరు: 
హితమొనర్హురు? సోదరుండవగుటచే నను వెడలంగొట్టినను 
సనహించియుంటినీ, బంధువులయినను పలుమాటు బాధలకు 
దాళుదురా? యోగిపుంగ వుల ంబట్ట వధించుటయే శూరుని 
లత.ణము? తమ్ముండా ! ! ఈకూర కృత్యములను మానుము. 

రాతీసాధిపా ! మజీయొక్కవాట మోయన్న సెప్పుమని 
యెను. హీమవన్నగ శిఖ రాగ మున నే నిన్ని దినంబులు 
శివ నారాధించివచ్చి సీయాద్ధత్యమును విని సీ నీకిదిధర్మముగ- 
దనుచు బోధించితి. నావచగేములంలై. కొని మనవంకోచిత 
క్రYిమమును గెకొనుమ'నియెను. అదియునుగాక యన్యుల 
శలిమి గన్గొని ఈర్హ్యామగ్ను (డై యుండు నాతేని కవళశ్యము 
నాపదలు సంభవించును. ఇందుకు తార్కా-ణమ్ము త్వద్మగ 
జు(డే. దైత్యవల్ల భా!మియన్నయొకదినమున మంచుకొండ 
దండం జేరి య చోట శంకరు నరాంగంబు నలంకరించి మహా 

చెభవముతోనున్న నగ జాతీనుసవ్రి నేతమున గనుంగొనియా 

పర మేశ్వరున కీభాగ్య మెట్ల బ్బెనని యసూయామగ్నుండై. 

యుండెను, ఇట్లు కుటిలబుది నీవీంచు నాధ నాధిపు కుడికన్ను. 
శర్వాణి తన యోగమహిమచే నష పాడె దగ్ధమ్ము సేసెనుం 

56 


శెండవ భాగము 





అంత గుబేరుండు క డుభయమునొంది యాగిరియు త్తర శిఖరం 
బున వేయి వత్సరము లుత్తమ శైవవతేము లొనర్చు 
చుండెను. అంత నాతని తపోనియమమునకు మెచ్చి శీన్ర(డు! 
ఓ తపోనివ్షకును నియమవతమున కును మెచ్చితిని. అస 
మాన మహిమౌాన్వితుండ వై నాకు సఖుండవై యుండుము. 
మజీయు నే కంటితోడ నగజాతను గాంచితివో యానయన 
మొక్క_టియును బిశంగరుచిగాంచును. అక్కా. రణమువ నీవు 
నేటినుండియు. బిశంగనయను(డవను (ప్రఖ్యాతి జెండియుం 
దున అని వరములనొస(గి, శూలి తన నెచ్చెలికాని వెంట 
నిడుకొని వైలాసపర్వతమున కేశా. కావునం గోధమును 
ససూయయు. గీడుగావించును, ధర్మువర్తనము నిఖిల బంధు 
మిత) వర్గమునకు సంతోష మాపాదించును. నీ కీ వెడుగుదన 
మేల?నీ యగిజుని మాటలను విని భుభమ్ము చేథాన్నము.” 
+? దళానను(డు క్రుబేశునిదూత(6 జంపి యల కాప్రురీె దండెత్తుట $= 


అని యిట్లు దూత దెల్పిన మూర్టుండగు ద శాస్యుండు 
దశవడనముల నెల్ల జేసి పండ్లు పెటపెట కొటుకపచు( గను 
బొమలు ముడివడ నిరువది నేత్రములును మండుచున్న యగ్ని 
కుండములవ లె నుండ (గూరాత్తుండై దూతతో “మియొడ 
యండు సిగ్గొకయింతే లేక మంచితనమున నీతి బోధించు వాసి 
చందమున. దన తపోమహీమయు త గ్యంబక సఖుండగుటయు. 
దన మయైళ్యర్యంబును "దెలుప నెంచి నినుంబంచినాండె?అవినీతియై 
యాతండు పంపిన నీ వీమాటల నెటులాడ వచ్చితివి! మరార్ష | 
అవివేక!” యంచు నాతని వధింప నడిదమె తిన, దమ్ము 

ర్‌? 


జయవిజయులు 


డడ్డంబు వచ్చి ర శ్షీంపుమని యెంత వేండినను వినక యాదూత 
శీరమ్ము వివేక ళూన్యుండై తెగ నేసెను, 

దూత నిటు సంపి యాతని తలయును మొండెమును 
గొలువులో నున్న భృత్యతతి కిచ్చి, తనమం[త్రుల, గనునొని 
“ధనదుని మాటల వింటిరా? మాకు దనకున్న వివేక 
మున్న బే? హితోపబేన్ట తాగాక మజెవ్వ రున్నారు? పట్టణ 
మా[కమించి తన్ను, బాఆఅదోలినం చాను దోంబుట్టువుగాన 
నోర్చిపోయెనంట: పోక యేమిపసీేయగలండో? కనుగొందము* 
మన మిప్వు డలకాపురిపై దండెత్తిన గట్టువిలుకాని గూడీ 
యిక తన భుజశే"ర్యమును జూపునుగాక ! పూజ్యుండని 
నమ్మిన ధనదు(డే నన్నిటు లవమాన్యు చేసిన నిందాీదుల 
నిక జెప్పనేల ? కావున నోపీవా స్త! తొలుదొ_ల్త కుబేరు 
జయింప6 దలంచినాండ, నీవును మన పుర ముననున్న చైత్య 
వీరులం గూర్చుకొని నావెంట రమ్ము.” అనిన నాతండును 
మారుమాటాడ క తత్తేణమే యట్లు గావించెను, 

౪ యక్ష రాక్షసుల యుద్ధము థా 

ఇట్లు దళాననుండు విత్రవిభు వీటిపె దండు విడిసిన 
కుబేరుని సైనికులగు యశకిన్నరులు యశ్షేశుని కిది విన్న 
వింపక తాము సంగరము సేయుట తగనిపనియని విచారించి 
యలకాపురికేగి యానర వాహానునింగాంచి వంద నములొనర్చి 
'“ఇందుక భామౌళిమితా)! నేడు దళాననుండు చమూబృంద 
ముతో నందాతీరమున విడిసియున్నాండు” అని తెలుప 
సొతండును నవ్వి శిరంబు పంకించి యాత. డలకాపురంబు 

ను! 


శెండవ ఛాగము 


సారకుండ నా(గి భండన మాచరింపుడని వారల కాజ్లాఫీంప 
వారును వెకుదీయక ఘోరంబుగ బోర. దొడ(గిరి. అంత 
యక రాక్షసుల కధికంబగు సంగరమ య్యెను. ద శానను(డును 
తన యిర ది చేతుల గదాయుధంబులం బూని ళుకసారణా 
దులు తన్ను నుతింప యతీ సై న్యంబు నంతయు నటుమాడెను. 
హతశేముల” యతులు విచ్చియు నొచ్చియు వెజుచి 
యోడితిమనియి ననేక విధముల. ఛాంర్టిం చినను గోటలో? 
జొచ్చువర కును వారల వెంబడించి పౌరులు దల్లడిల్లునట్లుగ 
శూలంబులచే గుచ్చి నొవి చెను. అంత. గబేరు నానతి 
సంయోధకంటకు(డను యమీుండు దనశౌర్యమం౦దబును మేలన 
ద శాస్యు సెన్యంబ్బుపై శరపకరంబుల( గురియిం చెను. అంత 
నాతని గడువ(జాలక్‌ రాక్షసబలంబు భీతినొంద తాట కేయు, 
డగు మారీచుడు తన చాపనై పుణ్యంబుజూప నా మహో 
వీరుడు వాని ననాయాసంబుగ, బుడమి పి బడ వేసెను, 
ఇట్లు నేలగూలి ముహూ_ర్తకాలమునకు. చెలివినొండి యక్షు 
మేన నిశాతథరంబులు నాంటిన నాతడు నిశాచరు లార 

భయముజెంది యాయోధనంపు విడిచి పాజె అశ్తటి దళ 
ముఖు(కు పుర పి వేశ మొనర్చుటకు యత్నంబుసలువు చుండ 
సూర్య భాను (డను కు బేకునిదా వారికుండు వానింజూ చోయెదు 
బోయెద ” వనుచు నదల్సి యా రాత్‌ స రాజ వైన్యసాగ 
రమునకు. 'జెలియలికట్ట చందంబున నడ్డుపడి యుండెను. 
అట్టియెక దశాననుండు విరించి వరమూహాత సము చే నాతని 
శిరంబువయ్యలగునట్ల్టు గ దాయుధంబుచే(బగుల నేసెను, ఇట్ల 

59 


జయవిజయులు 


వక్ర పరా[క్రమంబునంద న్నెదిర్చినయమేుల నంతంబునొందించు 
చుండ దశళకంఠుని మంత్సియగు ప్రహస్తుండును విజృంభించి 
వేర యుల, దునుమాడె. తాటకాతనయు(డగు మారీ 
చు.డును ద్విసహసఏియముల శణంబులో పల బరిమార్సి 
యా ర్చి. మూూదరు(డనువా'డును మౌాహూదరు(డయి 
సహ సయయ్షుల నంతమ్ము నొంగించె.ఇట్టుచతు స్సహ సయతీ 
పవరుల( బరిమార్చి మించిన (బవాస్తాదుల. గనుగొని 
భయమ్మున ధనదుని నైన్యంబు నలుదెసలకు( బౌ ణెను. 

ఇ త్తెజింగున దళవాయి దొల.గిపోయినం గిన్న శేశ్వ 
రుడు చతుర ౦గబలము దన్ను. బరి వేష్టించి సువర్షరథం బెక; 
వచ్చి చుజుకుంపూపుల దశవదనుంగనుంగొని*తముండవంచు. 
నీకు హితంబు బోధింప దూతంబంచిన నావచనముల వినక 
నన్ను జయింపగోరి నిశాచర నైన్యంబుతో నే తెంచితివి. 
త భత్యుభోజ్య ముల రోగికి రోగంబు హౌచ్చినట్లు 

హితోక్తుల సీకుం గోంధం బగ్గలమయ్యెను. దుష్టులు గంపు 
బాపంబు లొనరించి వివవొన మొనర్చి యది న రీరమంతయు 
వ్యాపక మైన చింతిల్లున ట్లు నీవంటిమూరులుయ మ పాశ బద్దులె 
పాపఫలానుభ వంబు జెందు నెడ6. బౌపము చేసితిమంచు దుఃఖం 
తురు. గురునకును, అన్నకును, దండికిని ఎవ్వాండు దో)వా' 
'మొనర్చునో యాతని గనుగొన్న పాపములు వచ్చును. శరీర 
మస్థిరము. మృత్యువు సిత్యమును సన్నిహితీమునై యుండును? 
పుణ్యవశంబుచే సంపదలు గలుగు చుండునని యెవ్వాండు తల. 
చునో యాత (డే కృ తార్థండు. థతుభాళు భంబుల గుర్పెజింగి 

60 


రెండవ భాగము 


బుద్ధిపూర్వకముగ జనుండొనర్చు సత్కార్యంబుల జీవతలు 
మెత్తురు. ధనకనక వస్తువాహనాదుల బలముచే సంపాదించి 
తిని. ధర్మంబు నేయకున్న నేమి ? యని దివిజల "బాధించు 
చుంటివి, ఇట్టినిన్ను తమ్ముుండ నని చెప్పీన నిరయంబు గలు 
గను. కావున యుద్దమునకు రమ్ము” అని పలికిన నాయిరు 
వురకును ఘోర సంగర మ్ము పవ గిల్లె. 

అంత ద శాస్యుండు మూయాయుద్ధ మొనర్చిన ధన 
దుండు రక్క-సులుల్లసిల్లునట్లుగ బేరిపైంబడి మూర్చిల్లై అంత 
దశవదను. డల కాపుర ముు సొచ్చి సువర్తకుంభ స్తంభములు 
గల్లి వైడూర్యతోరణములచే నొప్పుచు మా క్రికవితానంబు 
లచే నలరారుచు చంద కాంత వేదికలచే రమ్యంబై, సొగసైన 
వజంవు సోపానములచే మించిన దె, కోరినకోరికల నిచ్చు 
గొప్ప మహీరువాంబునుు ఇంపైన దీర్షికలును గలిగి మనో 
జనంబి కామగమనంబుగల పుష్పక ౦బను విమానంబు గాంచి 
దానిపై నెకి_ తా రాది కే. ధనేశ్షరు(డుకు దెక్సిణీ తన 
చీనలోడ(గూడి లజ్ఞాభయంబులతోో( దన సీకు సేరెనుం 

6 దళవదను(డు కైలాసమున శీ నంది శాపంబిచ్చుట $__ 

పువ్పకారూఢథు.డై దశవదనుండు రజతాది) కేంగి 
యచ్చ*3వింతల జూడందల6చి యామహోశిఖర మె క్రియ చో 
చరించుచు కొంతదవ్వేంగ నావిమానంబు సాగి ఫోక నిలిచెను, 
అట్లు నిలిచినంజూచి పంక్షికంధరుండు ని వ్వెరగంది “ష్‌ ని హూప 
శక్తుడాక్క-(డు గలండే? కారణము నారయు.డ”ని మం 
[(త్రులంబంప వారును బరికించి యేహేతువును లేదని నుడివిరి. 

61 


జయవిజయులు 


అంత మారీచుడు రాతీసాధివుం గనుంగొని “చేవా! ఈ 
విమానంబు యజ్నేభునకుంగాని యన్యులకుంబనిచేయ దో? లేక 
యాత (డే (కోధాతిశయంబున నిల్చెనో? విచారింపులో డన 
బలవంతు(డగు నంది దీప్తాస్యు_డెయాపొల స్యుతోనిట్ల నెను. 
“రజనీచరనాధా! విమాన మాగెనని యేల నివ్వెజపడెదవు? 
శంకరుడు జేవీసహితుం డై యిచ్చోట వీహరించుచుండును. 
సురగరుడోరగాదు లిచ్చటి కే తెంచుటకు భయముసెందుదురు, 
నీవును చెడిపోక నీబలముతో మరలిపొమ్ము.” నావుడు నసుర 
భర్త పటపటపం౦ండ్లుగీటుచు, బుష్పకంబుడిగ్దోశంభుండన నెవ్వాం 
డు? ఆహా! నన్ను నిల్చు సామర్థ్య మాతేనికి. గలిగనా? నీవును 
నీశంకరు(డును ఈళిఖరంబుసె నెట్లునిలిచదరో చూతము 
గాక” యంచు. జెచ్చెర నాపర్వతము క్రింది కే తెంచి యపర 
శీవునివ'లె శూలహస్తు. చె వెలుగుచున్న వానరముఖు(డగు 
నందిని. జూచి పకపకా న వెను. 


ఇట్రు దన్ను (X౫నుగొని సనవ్వుచుస్న మూథు(డగు దశ 
వదను(జూచి యానంది యా గహమునొందిోక వివదను(డనగు 
నన్ను (జూచి వాసించినాడవు గావున వానరులే నీకులంబు 
నాశనంబుచేయుదురు. అంత సీర మడ గును ఇట శాపం 
విడుటయేమి? నశ్నాదిరింపరా దా యంటి వేని సీపు నీ వేయు 
పాపంబు చేనాప ద్వాగ్ధిమును(౫ (గలవు, నేనిశ నిన్నాం చ నెల? 
అని శాపమిచ్చిన దేవత లానందించి విరులవాన లాతనిపై 
గురయించిరి, చేవదుందుభులు మొర సె. 

62 


శిండవ భాగము 
_+దశ గీ వుండు కెండికొండం బెకలించి శివునివలన వరములు వడయుట$_ 


అంత దళాననుండు మదాంధుండు గావున శొపంబు 
నొందియు నొక్కింత చింతనొందక వెండికొండ దండం జేరి 
తనయగమున నిలుచున్న నందితో “సీ పళు బుద్ధి మాటల 
మానునే ! నా పుష్పకం బిక్కడ నాగిన మొోయధిపు(డు 
సుఖంబుగనుండునుగాని లే? ఈర జతాదినిప్తుడే యేబెకలించి 
రజంబు సీేసెద చూడుము” అని దురాగహంబున( బలికి 
దుర్వారగ ర్వాకర దర్వీకర భికరంబ్నులైన వింశతి కరంబులు 
సారించి హుంకరించి యహంకరించి యమెెండికండ( బెక 
లించి కందుక క్రీడ గావింపం గడంగెను. శంభుండును లేంతనగ 
వాననమున నొప్వుచుండ. దన వామ పాదాంగుష్టమున న్టరి 
నదిమిన ద శాస్యు హాస్తంబులు కందు పడియుందె. రే 
విభుండును తనకరము లెత్తుకొన సమర్గత లేమి కులశె లంబులు 
పితిధ్వను లిచ్చుచుండ, శేపాహి మూర్చిల్ల భూవలయంబు 
దిద్దిరందిరుగ, నమర బ్యేమ్లండు భయమునొంద(,జుక్టలురాల, 
సురలు కొంపంబునొంద, సాగరంబులుక లంగ (బదినోళ్ళబిట్టుగ 
వాపోవ్రచుం డెను ఇట్లు సహ్య వత్సరంబులా ర్రింజెంది కూయు 
చుండ మారీచుడు మొదలగు రక్క-సు లాతనింగని “ దెత్య 
స్వామా! మామినవి యాలకించి శివుసినా రాధింపుము, అతడు 
ఫంకరుండు. కరుణానిధి శరణన్న గాపాడు* కావున నీ 
మొుతాలకించి యీత్‌ణంబున నిరోధంబు మానుపును.*” 
అని బోధింప నాక డామ హేశ్వరు మనంబున నిల్చి య నేక 
గతుల నిట్లనిస్తుతించె. “శంకర! సాధువశంక ర !రిపుభటచయ 

68 


జయవిజయులు 


నాశంకర! నిన్ను నుతింప బ్రహ్మాదులు నోపరు. చలచిత్తుండ 
ఖలు(డ. మదాంధు(డ,. జడుండ. నికృష్టుండ. నినుబూగడ చే 
నెంతటివాండను? నీడాసుండను, నీ సామర్ధ్యము చెబు(గక 
యపవచారము చేసితి. నానేరములెంచ క నన్ను మన్ని ౦వుము.” 


అనియిట్లు తన్నుం(బస్తుతించినదశవదనుంజూచి పురారి 
నవ్వుచు “నీస్తుతికి మెచ్చితి. ధైర్యశాలి వాదువు. అనుజ్ఞ 
నొసంగితి. నీకు వీ/యంబగు నెలవునకు. బొమ్ముు* సీభుజాబల 
మారయంగో8 యిట్లు గావిం చితి. నాచేనదుమబడినపరస్టృతము 
క్రింద చేతులుపడిన యవుడు జగము లదు)వ నారావంబు 
సలికితివి గావున రావణుండను నామంబున. బ్ఫసిద్ది కెక్టుము. 
అని వానికి సెలవాసంగిన దశకంఠుం డీశ్వరునకు నమస్తరించి 
“నివ! నీకు రశ్నీంప సంతసమేని పూర్ణాయువ్యమును నీచం ద 
హాసమును నాహొసంగుము” అనిన శంకరుం డాకె దువాతేని 
కొసణ పిమ్మట సంపూర్ణమగు నాయువు నొసగి యిట్లనియె. 
“దివిజాధీశ్వర ! నివుకోరినట్ట దీ రాయువొసంగితి. నీతి, గై కొనక 
కావున దుళ్ళీలుండవై మమ్మనాదర ణం జేసితి వేని మావర 
మ్ములు మమ్మే చేకును. పొమ్ము” అన నాత.డును శూలికి 
మొక్కి యుబ్బుచు విమానారూఢు.డై తన పరివారము 
గొల్బుచుండ వెండిషొండ డిగి స్వచ్చంద గతీ, జనియె. 


= వేదవతిని జాచి రావణుడు భాషించుట +4 


పంక్తిమ ఖు డీట్టు శకెలాసనాసునిచే మన్నన గాంచ్చిప 
హస్తాదులు దన్ను గొల్వంగులగిరికాన నంబులంీడసలుపుచు, 
64 


శిండవ భాగము 





దన యిచ్చకు వచ్చిన టచ్చటచ్చట నిచ్చయు మెలంగుచు 
నొక్కనా-డు హీమాలయంబున నుత్తరదిగ్భాగంబున నొక్ట 
సుందరోద్యానంబు సందర్శించి యచ్చట కల్పలత చందమున 
విభూతిచే. దనులత వెలుగుచుండ, నొంటి గిరిజాతవ లెందపంబు 
సలుపుచున్న నొక మునిక న్యంజూచి, యాచెలున చెల(ంబున 
కబ్బురమునొందిపుప్పుక ౦బుడీ గ తదగ భాగంబుననిల్సిోఇందు 
వదనా! నీకులంబెయ్యది 2 నీనామ మేమందురు ? నీపోణనా 
థు(డైనిను నేలుభాగ్య మెవ్వరికిగలిగ ? సీ వెవ్యారిదానవ్రు? 
ఏతే పంబుగావిం చి యా చెల్యంబుగంటివి? లే 'బ్రాయంబుకానల 
పాలుగావించి యేల యిట్లు కృశించెదు ? "అనిన నానెలంత 
యప్పలుకులు "పెడ చెవులం బెట్టి వాని విశవ సుతుగా చెటి(గి 
హీనుండని యెంచక యాతని కాతిథ్యంబొసంగి “దనుజూధీశ ! 
కుశ ధ్వజుండను మునిపుంగవుండు గలడు. ఆతడు వేద 
ముల. బఠించు సమయమున నే నుదయం బై వాపోవుచుండ 

)వముతోడ ననుగాంచి వేదవతియను నామంవిడి య తిగారాబం 
బున బెంచుచుంజెను అంత లే(బ్రాయంబు వొడమిన నన్ను 
గాంచి సురలును, మునులును, వలచి, వేండిన సీకన్య హరి 
కిత్తు (గాని యెవ్వరికినీ నని మాతం డియొస(గ(డయ్యెను. ఇట్లంద 
అును నిరాశులె చనుచుండం చావాత్కుండగు దంభుండను 
దైత్యుండెక్ట్‌ (డు వచ్చి మాజనకుని దావే(డి యాతండీనన్న 
నత్యంత కోగధంబు న ని దా9సక్తు.డైయున్న నాతండి*ని ఖండించి 
యాబ్మ్యహ్ముహ త్యాపాపంబున నాతండును నళించెను, అంత 
నాతల్లియును వెతచే నగ్నిసొచ్చి యసువుల:దొఆం గను, తేలి 

65 


జయవిజయులు 


దండు) లిట్లు గతించిన నాయ భాగ్యమునకుం గాంతవగచి 
తండి) ప 'తిజ్ఞై చెల్లింతునని తలంచి వెన్నునిగుజీంచి యిట 
తపంబుసేయుచున్న దానను. రాతుసోత్తమా! సీవును నిచ్చట 
వింతల౯ గంటివి, నాపూర్వకథ సవి స్తరముగ వింటివి, నాచే 
నాతిథ్యము గొంటివి, తడవయ్యె, ఇ6(కంజనుమొన నతే(డు మన 
మున దనకాక న్య ద క్కెనని సంతసించుచు మన్నధాగ్ని 
కోర్యంజూలక యాక న్యం గాం చిోఇది యేమి వెట్టి? ఎల్యప్రాయం 
బు య. es గాలంబు గడపుచున్న 
దానను. హరి నన్న నితం|డి యిీగలుటం గన్ను లం గాంచి 
యు ale spy హరియె 
కావ లెనంచు. దవించుచున్నావు. హరి తాను బలవంతు. 
డయిన చో మో తండి) నొక్కరుండు వధింప నడ్డపడి బాహు 
బలంబు' జూెపెనా? హరియను నామంబు కప్పకును కలదు 
ఏల యీవృధాలాపంబులు ? ఇంతీ ! రూపవయ స్తేజః పభా 
వాఢ్యు(డనగు నన్ను బొందిన నీకు మేలగున్‌ నెను. 

అంత నవ్వనజద భావీయు. జిగురుటాకులం గేరు 
గేలుదోయిని జెవులు మూసీకొని వాని ననాదర దృష్టింజూచి 
“పాపాత్మా ! నీదుష్టతలంపు మానుము. వెన్నుని యెంత 
ఖలుడయినను నిందసలుపునే ? బ్రహ్మువంశమున( బుట్టియు 
నిట్టి మూర్తత్వమును మానవు. అయ్యో! సృష్టికర్తయగు 
బ9హటేవుని సృజించినవా. డతండు కాబే? సీయందును నా 
యందును నఖిలభూతము లందుమ నంత రాత్శయె క నునాత్మ 
యత (డు కా బే? శిష్టసంర క్షణమును దువ శిత యును గావింప 

66 


"లండవభాగము 


(బితియుగంబు నవతీశించుచా( డతండు కాదే? అట్ట మహాత్సు 
నిర్నిమి త్తంబుగ నిందింప నీకు. దగునా? పౌలస్త్య! వేయి 
మాట లేల? నా మనోవాక్కాయంబులును ఎల పాయంబును 
నాతీనికె యర్పింపంబడినవి. చెడ్డతీలంపులు నూని యార్యులు 
వర్శించుమార్ల మున మతు అటు లేన దేవ్చ' డు నిన్ను? 
గాపాడును” అనిపలికి భయమ్మున న దట నిలువక మార్లా 
రంబునకు. దొలంగు భుకంబు పగిది నావలకు. జవియె. అంత 
రావణుండును కామాంభుయ గావున యుక్వౌయు కృశూన్యు(డై 
యా కన్య వేణికంబట్టి యీాడ్చెను. 


వేవవతియును గలశదొలంగి చెచ్చెర బె ల్రిలియె త్త్మ్‌వేయ 
నావేణి నట్టనడుమందెగి వాని చేతికి దున్మచిక్కెను, అంత రావ 
ణుండది గాంచి“ యిది దీనితపః[పభావొమని నివెజ పడి చూచు 
చుండ నచ్చెలియు. (గోధమూరిమై చుణుకుదూపుల నాతేని 
గాల్బునటుల ఏశ్ల్నీంచి “ఓరీ! నీవిపుకు నన్నంటుకొంటివి. 
కావున సీమేను మండుచున్న యగ్నిలో నీరుగావించి నిను 
జంవించుట కై భూమియందు. (గ్రమ్మట జన్నిం చెద? నని 
మ హా గతం బలికి కోపాగ్ని తోడ యోగాగ్నియు మండు 
నటుల గావించి రావణు నెదుట నిల్చి విసుదేన్రని మనంబున 
నిల్పి యాతండు వినుచుండ, “వను నిక్కంబుగ హరిని 
మనంబుననిల్సీన దాన నేని. గరుణించి యావెన్నుండు పత్నిగా 
వేశళొనుమూట తథ్యం బేని న యోనిజత్ర్భ మున గ 
జనియించి పు పుతమితీకళ త్ర సహితంబుగ దశాస్యు జంప 

67 


జయవిజయులు 
గారణమయ్యెద”నని యగ్ని'జొచ్చెను. తేత్సమయమున. వేద 
వతి వాక్యంబులు "వేదమువలె నిజమగునని వినువీధినశరీర 
వాక్కులు వినంబడియె. సురలు కుసుమనృ ష్టం గురిపించిరె, 
ఇట్లు వేద వతీకన్య యన లశిఖ (మగ్గుటంజూచి చపలు(డగు 
పం 0 క్రిముఖు డచ్చోటువాని పున్నకంబెక్కి భూమిని. దిరుగు 
చుండెను. 
వేదవతీ కన న్యయు' దన (ప్రతిన నెర వేర్చందొ ల్ల ల లంక 
యందొక తోయజూంతీరమున జని చ గ్పిక్ర మిర్త్‌నె యీగు 
'దెంచితినన్నట్లు దశకంకునకే కానయబడియె. అంతే సతీం డది 
తనకు దుర్నిమి త్రమనియెంచి దాని నొక పెట్టియంబెట్టి యబిలో 
"వేయింప —__ నది విదేసానగరము జర పక క 
యాగశాల గట్టందలంచి యాభూమిని దున్నించుచుండ నాగేటి 
ఇవాలులో నోరేనికి-దోచె. నాగటివాలులో దొరికినందుస 
నీత్రయను నామమిడి యాక న్యను మిధిలేళుం డతిగా రాబమ్యున( 
బు త్తి )కనుగా 'బెంచుకొనుచుండెను, 
'కా_గ్రవీ ర్యార్టనుండు రావణు. 'జెఅం బెట్టిన బుల_స్ట్యండు విడివీంచుటు 4- 
సకల సంపదలచే నొప్పు మాహిమ్మతియనుపట్టణంబు 
కృత ఏర్యసూను:డగు నున చృకొవరి, యిషద్రవిభవగబున 
చేల చుండును ఆతీ. డొక్కదినంబున దళశ్షలకోటి కరణీ 
నాధుండగు గ చే్యచుచందంబున నసంఖ్ల లలనామణులంగూడి 
యాసన్ననదీ విలోకనకొతుకంబునం జనె. ఇట్లు చని యంబు 
నివారిత దుర్శదయగు నర దంజేరి ద త్తీరవన సె'భాగ్యం 
బున కెద మెచ్చి యావాహినియందు జల క్రీడలాడదొడలాను. 
68 


రెండవ భాగము 





అక్కాలంబున రావణు(డు వెత్యో గా/మణులం గూడి 
పువ్పకంబెక్సి. యుదాజేక్షం జరించుచు నర్దునుని బలపరాక 
మాకులు విని సహింపక యగిరోవంబున వహీ పరతికిం జని 
యాతని మంతులంజూది “సమరంబుగోరి రావణు డే తెంచెనని 
మొయధిపుతో జెప్పుడి'న వారాతిని. గనుగొని “అయ్యా! 
వేసడములమిాందను శకటములమిాద(ను బరువులె త్తించుకొని 
చతురంగబలంబులు గొల్వ జెతల నెవ్వానింజేరనీక భదగజా 
రూఢుం డై యంత; పుర 'ప్రీలంగూడి నేకు నరుదాతీర వన 
భూముల కేంగినాండు. నేయేవచ్చునో? "రేపు వచ్చునో? వన 
భూముల బియభామినులంగూడి విహరింపుచు రానేరాడో? 
రాజులచి త్తంబు లెన రెజుంగుకురు ? రాక్షసాథీశా ! నీవలె 
౫ర్భంబున మాపురంబుసేకి యిట్లు ఛాపించినవా శెవ్వరును 
లేరు. నీవుగుండవు కావున నాతే(డు. వచ్చినత్రోడనె రమ్ము. 
అట్లయిన మేలగును.” అన రావణుండు నవ్వి “ఈమాయ 
మాట లేల? మొోామొడయ(డు mens విని సన్ను జయిం ప. 
జాలక కీ స్పేలంగూడి పాజాగాబోలు? రణభీకునితో రావణుడు 
పోరాడాహా?” యని మదాలి శేకంబున నచటినుండి చనియెను. 

ఇట్లతండు మాహిప్టవీ పుఠాధీశు. గానక (పహనాది 
మంతి)పుంగవులు గొలుచుచుండ6 గొంత దవ్వరిగి వింధ్యా 
చలుబు గని యక్కొండచక్క టికీ జక్క_నరిగిః యచ్చోటి 
వింతల నారయుచు సాపర్వత సమోపంబుననున్న నర దా 
నదిని 'జేరంబోయి యివి స్వర్నదీ సాటియగురా యనుచు 
నుత్తుంగంబగు నాతేటిని తీటంబున మదగజబువలెం దిరుగుచు 

69 


జయవిజయులు 


బ్రహాసాది మంతుల. గనుంగొని లేనగవ్రతో “దిన కరుండు 
నాదీ పికి భీతింజెంది యాకాశమధ్యంబు సేరిచల్లనై నీత్రకరు 
చందముననున్న వాడు, శాన మోర లీనది (గుంకి శివపూజకు? 
గసుమంబులు తెండిని యాజ్లాపింప్క వారలును జి త్రమంచు 
నావాహినియందు స్నానముచేసి దుకూలధారులై యాపాం 
తవనంబుల. గుగుమాపచయ మొనర్చి మాలలు, మొల్లలు , 
సంపెంగవిరులు, నందివరనంబులు, బిల్వదళంబులు మొదలగు 
పూజార్ష్హవస్తువులు గొండలవలెం బొడవుగా వెచిం. 


దశవదనుండును సంతసించి యా నర్మడానదియందు 
సంకల్ప పూర్వ కంబుగ ఛంకరు సరించుచు? మునిగి లేవ 
మంత్రంబు జవించుచు చేమంబున మకుంగులుగట్ట యొంటరిగ 
న్‌ా సైకత ప) దెశంబునం గూర్చుండి యొక సువర్ల నీంగంబు( 
బతిస్టి .౦చి సునిష్టత్రోడంబాణప్ళో తిష్టగావించి తావాహానోన 
సోడకోప చారము లొనర్చి ae మంతీమునను, 
నమక మునను, రుదీ/యమునను, పూలతోడ(? బూజల(యగావిం 
వెను, అమ్మహాపూజ నిర్విఘ్నముగ, గొనసా గె నేని యెట్టి 
గతు9వునై నను గెలువగలండు. విఘ్న మొందెనేని యోడిపో 
వును, మత్తుండగుటచే నివిష యమును (గహింపక యాతండు 
పఫూజచేయుచుండెను,  మజటీయు నాతం డంబరం బదు )/వదశే 
వదనంబుల వారహరయ౦చు6 బలుకుచు. గదలక మెదలక 
పద్మాస నాసీను౧డై నిశ్చలచి త్తంబున భఫాలాక్ష్వు నతివీతిం 
బూజించుచుండెను, 
70 


"ఆండవభాగము 

అత్తటీ నచ్చోట కా _రృవీ ర్యార్జునుకు కామినీమణుల 
తోడ గలసివనవిహారంబు సలుపుచు నలస్సి (శ్రమయడంగ 
నమరీయు క్రపురందరుచందమున స్వ స్రీలతోడంగూడి పశ్చిమ 
వాహినీయగు నా నరుదా నదికి. దన .సహ్మసకరంబులుతోడ 
నడ్డంబుకట్టి జలవిహారంబు సలుపుచుండెకు. జేవానదియు. 
గృతపీర్యసూను బాహు రోధమునం బెకిపొంగి తుంగభంగ 
ముల నార్భటిని తూర్పు సము[దపఫువంకకు మరలె, పర్వతంబు 
వెనను దెగగోసి ను త్తశేపరిమాడ్కి.. ఛభాజునాతరంగిణి 
యాభూవరుని బాహువిజృంభణమును గడచిపోవ బలమ్ములేక 
సత్వరమ్ముగ దిరిగివచ్చి దశవదనునిసువర్ష లింగ మును; బూజా 
(దవ్యములను, (బవాహామ్మున ముంచి వెచెను. తేన పూజా 
విధికి విఘ్నంబురా, దానవేంద్రుం డద్భుత రసాంభోనిి 
మునింగి “ఈ వాహిని పశ్చిమాంభో నిధి సాంగత్యింబు వదలి 
(పాగా రాశింూడం బోవుచున్నది. ఇదేమి వింత?" యంచు 
చీివపూజా నియమమ్ము వదలక కర సంజ్ఞల చేం జెతేనువ్న 
మంత్రుల బిలిచి (పవాహ కారణము నారసిరండని పంపెను. 
వారలలో చేర్పరులయిన శుకసారణులను వారు గగనమార్లం 
బున బడమటిచెసకు యోజనదూరము సన నచ్చట కామినీ 
మణుల కలకలధ్వనులు విన(బడియె.. ఇట్లాక లక లంబులు విని 
వారి చెంత సమ్మోహనగాత్రుండును జలఖేలాయ క్రచి త్తాబ్బుండు 
నగు కృతే ఏర్య పుత్తు)6 గనుగొని నివ్వెఅపడి సత్వీరంబుగ 
మిగిడ్సి ద శ్యాస్యుంజేరం జని యంజలిఘటించి వానితో 

7 


విజయవిజయులు 


“దవా! యొకవింత విరుండు, సింగారంబున  మారుంబోలిన 
వాండును మహా బలిష్టుయనగు నొోక్క_రు(డు నిజభుజా 
సహా సంబునే నిమ్ముహానదిని బంధించి యువిదలతోడ జల 
విహారంబు సలుపుచున్నా (డు. అక్కారణమున నీతటిని 
పడమరసనక తూర్పుకు మర లె. ఆతండు తమకంబు నధికుండో 
తమక. దుల్యు(డో మేమెణబుంగము గాని యట్టివాని నిదివర 
శన్నండును జూచియెబుగము” అని విన్న పించిరి. 
రానణు(డును శివపూ జానియమముూ సారీంచోయాలేండు 
మాహిష్మశీపుర నాయకు డగు. అహా! నేటి కాతండు కీన( 
బడియె. మాయిరువుర తారతమ్యంబుగానుపింతు; _ రండొనిన 
దానవయోాధథులును జతురంగ బలములతోడ. దన వట. 
జనుదేరం (బ్రతికూల మారుతేంబుల  లెక్కససేయక పశ్చిమో 
న్నుఖు(డై త త్రటినితటంబున( బోయిపోయి యా|పవాహంబున 
నంగనలంగూడి విహరించు రా జేంమనరుణ క మలంబుల. 
దెగడు విశతినేత)ముల దన్వులనె జూచి యాతని. జేరంబోవ 
వాని పథధాను లడ్డంబువచ్చి యాడేపించి “కొమృలంగూడి 
రాజున్నరహస్యంబు నెజుంగక యిశ్తేగుట వివేకమా?” యన 
“నే రావణుండ. మోరాజుతో సంగరంబు గావింప జేతెంచి 
నా(డను, బిలువం బొండొని వారల యదలింవెను, వారును 
దశాస్యుంజూచి “సమయము గుర్తెబుంగక  భూనరుని 
యుద్ధము నకు రమ్మనుట పొడియా? సంగ శాపేక్ష యంత 
గలదేని మాం బోడ(బోరుము” అనిన వింశతిభుజుండు ఆరాజ 
పుత్తు/ల) మంత్రుల నెదిర్చి, శ స్ర్రచయంబుచే గాత్రంబులు 
72 


"రండవ భాగము 


నొప్పింప హైహయుని సేనానాయకులును వివిధబాణ పరం 
పరల. (బవాసాదుల కాయంబుల శిధిలంబుగావించిరి. అంతే 
రావణుడు కట్టలుకతోడ నేనల నగ్నిసఖుండు గహనంబు! 
గాల్బు విధమున hes ధ్వంసముగావిం చెను. 

ఇవ్విధమున దనుజేందుండు బహు సేనాధిపతుల 
నుక్క_డంగించిన హత శేషులు కొందటు కార వీర్యుకడ కేణి 
“స్వామి ! పరాకు. రావణుండను వేరుగలవాం డొకండు 
మిము జయించుటకయి యీతెంచి పేరుగల మన సేనాఫి 
పతుల ననేకుల మడియింవె. ఆత(డు జగదేక వీరులం గొందజణి 
జయించిశాడ(ట!” అని చెప్ప మాహివ శ్రతీనాథు. డరుణాక్షు. 
డగుచు దంతేఘుర్గంబు (భూకుటిస్క్ఫుర మించ శతు వాహినీ 
రోధంజుమాని వృభావాహినీ నిరోధ మేలయనుచు తటినీ 
నిరోధంబు మాన్ని తటంబుందేరి థాతాంబరమ్ముల ధరించి 
భూవణంబులు దాల్సి గదాయుధవాస్తుడై [కొధము మూర్తీ 
భవించెనో యన్నట్లు రావణుపై కుటికెను. 

అ త్తజిం (బహన్తుండను రావణు మంతి హెహాయు 
చెదిరించి యాకండు గదాయుధంబుచే నెంపం గులిశావాతిచేం 
గూలు నచల శృంగము విధమున 'నేలపై-బడియె. ఆకేనిపాటు 
చూచి శేషించిన మంతు) లొకరిమూర్లమున నొకరు సనక 
ఫీతిచేం బరువులిడం దొడ౦గిరి, 

అంత దశవదనుండు సింగంబుకరణి విజృంభించి యట్ట 
వోసంబు గావించి భయంకర గదాదండంబు చేంబూని కత 
వీర్య సూనుం దలపడిన నాతండును గీర్వాణు లగ్లించునట్టుగ 

78 


జయపీదయులు 


దైశ్యభ ర్త మార్కొనియె. అంత నాయుభయులకుం బోరు 
"ఘోరం బయ్యును. ఇట్లయ్యిరువురును బరస్పర జయ 
కాంక్ష ఘారాబుగం బోరునెడ భూవరు(డు రావణు డౌసి 
మున్ను వామనుడు బలిం గట్టివెచిన విధమ్మున వానిం బాశ 
బదుంజేసి సురలు కుసుమవర్ష ంబు గురిపించుచుండ. దన పురి 
కేగెను. 
పిమ్మట (బహాస్తాదులు తేనయరదంబు చుట్టుముట్టుకొని 
“రాజా! ఎందుబోయెదు? నిలునిలుమనుచు సంలిఃచి శర 
పరంకరలు గునియింప నతండాయములసనె వారలవై చి సమర 
విముఖులం గావించె. అప్పుడు * దశవదన గర్వువేదండ కంఠ 
రవి యని వందిమాగధులు నుతింప  ేనాముఖంబున( 
దూర్య ఘోహంబులు సెలంగ నిందు) నెదుట నచ్చరలవలె 
వారా౦గకలు నృత్య ౦బు సలుపుచుండ భూసురు 'లెదుర్కొని 
ఫలాదుల నొసంగి దీవనల నిచ్చుచుండ వివిధశృంగారంబులచే 
నలరారు నాత్శసౌధంబు నేరి గొలువు కూటమ్మున కేం 
యందటు నచ్చెరువందిదూడ దై శ్వందు 'జెజసొల "వేయం 
బంచి యర్జునుడంతః పురమ్ము (పవేశించెను. పెద్దల? జెల్ల పెట్టి 
నట్ట పాష కం బట నే(డు సీవిట్టులెతినంచు( చారులు తన్న (దిట్లు 
చుండ నాతీండు దీనాననమున? జెజయం దుండెను. 
దయాసముదు(డగు పుల స్టృమవార్థి యు. దనపాత్తు) 
వృ త్రాంతంబునంతేయు వియచ్చరులు దెలుప నిందు)సదనంబుం 
జేరెకు విరించివిధమున నా సహ్మస్రబాహుని పీటికేగి రాజ 
ద్వారమున నిలిచిన ద్వారపాలురు “పుల _స్యృబహ్మ విచ్చేసి 
14 


శెండవ ఛాగము 








నాలిడని రాజుతో విన్నవించిరి. అంశ నా భూవరుండు 
అగ AND యధికభ ౬ ని తో నమ్మాహోమునిక్షిబూజ 
లోగావించి న? లికి గాని వోయి యున్న తేమగు సింహో 
సనమున నిల్‌ “మహాత్మా! మారు నేకు వమూాగ్భహమునకు 
Sens నేనంతయు ధన్నుండనైతిని. మా నంశము 
పావనమయ్యె. ఏరలు నా పుత్తులు. ఫ్‌శేనా మంతులు. 
పరే నా బంధుమి(తాదులు, మేనమెలరము మోయానతి శిరసా 
వహించి మిీాశేది పంచిన నయ్య ని శేయువారము. మో 
యభీష్టంబు స్‌ న్న వింపుండు” , అనిన నమ్ముస్‌ ముది కు. (డె 
గన్ఫహలా | నీ భ క్రికిన్సి నీ పియోకుుకును సంత్‌సి చితిని 
సీవఖలసంపద లచే నిందు)నకు సాటియన(ద గుదువు దశవదను( 
జెటయందుంచితివన Me కొనియాడ నేల? (పతిపశ్షు(కు 
నిన్నెదిరి పోవంగలండా 9? నీవు నాయభీవషము దీళెదఐని 
ie Bre గాన Sa కె దశాస్యు yp 
విముక్తుని( జేయుము”. అనిన నాొజనపతి సంతసించి “మొ 
యానతి నెర వేగ్చటకం కె నాకు శుభ మెద్ది గలదు? అవి 
యద్దను కంచు” క భూషణాంబరావుల తేన సత్క_రించి 
యగ్నిసావ్సీగ నాతనితో సఖ్యంబొన ర్చెను. పౌలస్త్వు(శును 
వొత్తు) నూరడించి తన య్మాశ్రమమున శేాను. 

+ వాలి రావణుని గర్వం బడంచి పరిభవించుట్‌ + 

పం క్తిముఖుండు పుష్పకం బెక్కి సీవలతోం గూడి 
యటునిటుం దికుగుచు. గరుణయొక్కి_౦తేయును లేక భూజనుల 
'బాధించుచు వాలితోం బోరనెంచి కిమ్మీ_౦ంధాపురమున శేఃగి 

75 


జయవిజయులు 


ద 


పుర ద్వారమున నిలిచి ౫గ్రించుచుండెను. ఆ సినాదమ్మునువిని 
'తారు(డను వాడు వచ్చి దశముఖుజూాచి క రాకకు గతకుముని 
యదుగ నాతే(డు గరువముతోడ “వానశేందా ! వాలి మహో 
శూరు.డనివిని యూతనితోడం గయ్యమ్ముసేయ నే తెంచినాండ. 
అలస్యంబేల యాతని బంపుము”అనినవిని తౌరు(డు నవ్వుచు 
“రావణా సీవెం” వెట్టి వాడవు? వాలితో సంగరముసేయ 
నెవ్షడోఫు? పర మేశ్యేరుండయినను నాతని నెదిర్చిని ల నేర (కు, 
నీవన వ అతనిచే నిదివఆకెందరు నొచ్చిరో నీవును 
నెటుంగుదువు. ఆతేండు చతుస్స్పాగగముల స్నానములంజేయం 
బోయె. సీకు. బాణముల వె యు నాశలేదేని దశన్నీణ సముదొ 
మున ఆకేసము.” అ అ ఎండు. వారిని ధిక_రించుచు, 
నీ వానరిపురమనం గొ త్తమాటలు వింటిననుచు మదాతి 
శేకమున నాక్షణముననే దక్షిణ సము[దతీరమునకు. జనెను. 
ఇట్లు చని యచ్చట మాన్దాయాసమ్ము చె బడలి 
పుడమి కె తెంచిన (పథభాకరుని చందముసను? ఉత్తరదిక్కును 
వదలి వేడుకతోడ దక్షీణదిశ కే తెంచినమేరు నగంబు విధము 
నను ఎల్లప్పుడు నంబుపానమ్మొనర్చి యాయాసమునం  దీరం 
బుంజేరిన బడబానలంబుమాడ్కి.ని కరచర ణాద్యనయనములం 
దాల్చి కవికూపమును ధరించిన జముని లేజంబు పగిదిని 
జూడనలవికాని ప)భావంబుతోడను, నుదగ మగు తనును 
తోడను గీలికాభీలంబగు వాలమ్ముతోడను, అరుణా ననంబు 
తో డను, సంధ్య వార్చునట్టి నటి వాలిని గనియెను. కని సామాన 
వానరుసిగా నెంచి రాక్ష క్ష సేందు)ందు అవ్వాలి వంచింప నెంచి 
76 





శెండవ భాగము 

తన (పథానుల దూరముననిల్చీ తా నొక్కే పువ్పకంబు డిగి 
సన్దుగాకుండం చౌదంబుల.్డ బెట్టుచు నవెనుకగ చేతెంచుచుండ 
సప శలియు. పదముల చప్పుడు కొంత విని కన్నులు విచ్చి 
తన్ను6 గపటంబున వంచింప వచ్చుచున్నా(డని "గహించి 
యాతని భూజూంతరంబుల బొదివి? చతుస్పృముద్ర)ముల 
ముంచెద నంచు జపించుచుండెను. 

తత్సమయంబున రావణుడు పాదాగ ముల. దిన్నగా 
నడుచుచు పశ్చాద్భాగంబు సరి హస్తముల వానిపై6 జూచిన 
(ప్రబలుండగు నవ్వాలి హర్యక్ష-బు గజమునుబట్టు విధమున 
జండ సత్వీంబున సుదిట నాతేనిశిరములును (బక్క_లును బాహు 
పంక్తులును నిజికించి. యాతని శరీరఠమంతే యు నొన్వ-జేయు చు! 
దన పర్మాకముంబు గన్లాని దేవతలు స్తుతి. _ జేయుచుండ నాక 
సంబున శెగసీ పశ్చిమాంబుధి( బేల. అంతం (బహాసాదిమత్రు 
లాక్‌సంబున కడ్డంబువచ్చి తక్నాదిరింప నాతీడు వాలజ 
నిత యుంధయూనిలంబుచే వారల మేఘుబులకీతి విచ్చి పాజు 
నట్టుల సర్వాంగములు కంపింపంజేయ వారు నౌచ్చి చనికి, 

పననుడు మేఘముల గొనిపోవురీతి ని ట్రిదినంద 
నుండు పంక్తి వదన. గొనిపోయి పశ్చి మసము ద జలముల 
మునిగి యచ్చట కాలకృత్యంబులు నిర్వర్తించి యు త్తరసము 
దినమునకు జని యధావిధిని స్నానంబు గావించి, తూరుపు 
వారిధి. జేరి యందు జపతపాదు లొసరించెను. ఇవిధమున( 
గృతకృత్వుండై కిష్కింథా Sh ప్రవేశించి 
భుజాంతేరమున నతి దీనత్వమున వే “లాకు రాక్షసరాజు నందుం 

77 


జయవిజయులు 
బడవైచి యాతని నెప్పుడును జూడనివానివలె “హా! ఎచ్చో 
టిముండి వచ్చితి” వని యడిగె, 
ఆతయశును వీతావాంకారుండయి శరీర మాద్యం౧తేంబు 
చెమర్చ. గన్నానల శాప్పుంబులు గ)మ్ము కొన ని నిట్టూార్పులుని గ 
డించుచు' బునర్జన్మంబు నోదింతినినని యెంచి pe (దనందనా! 
నీవె బలియుండవనియు దయాథ్యుండవనియు నిశ్చల 
నుకివనియుం. చెలిసికొంటిని. మదీయ గ ర్వాంధకార మం 
తీయు. దీతె. కైలాసగిరి నెత్తి శివుని యనుగ )హమునకుం 
బాతు" /“డనై యాతనివలన ఖడ్డంబుంగొని ఏల గలంచి 
మించిన నన్ను స్ట్‌ భజంతే రము దూలంబువలె వేలాడ 
జేసితివి, నీ యెదుట నా శె"ర్వమంతయును వృధాయయ్యె, 
నీ జవంబునకు వాయువేగ మనో వేగంబులును, గరుడున వేగ 
మును, లవంబున వైనను సాటియనరాదు. ఏను సురగరు 
డోరగాదుల, గాంచితిని గాని యిట్టి బాహూుబలసంపద నెచ్చ 
టను జూచియెబుగను. నీక్క_ముగ నియ్యది _స్తవముకాదు. 
ఇంతేటినుండియు. నీవ్ర నాకన్నవు. _ నేనును నీకు సుగీ)వుని 
వంటి తమ్ముుండను, నా ధనము నంతయు నీ యధీనంబు 
చేసెద. నాతోడ సఖ్యం బొనరింపు” మని యనేకవిధముల, 
భః రించిన నాయింద్యజుండును సంతసమున వానికీవీ_ంధకు, 
గొనిపోయి యనుజుని మాడ్కి_ నాతని? జూచుచు మిగుల 
సన్మానము 'జేయుచుండెను, అయ్యాసురపతియు నచ్చోట 
నొక మాసము వసించి యా సురపతిసుతు. డనుప నచ్చోట 
నుండి చనియెను. 
706 


రెండవభాగము 

: ఖా నారదుననుమతిని రావణుండు యమున్నివె దం డెక్తుట jen 
ఇట్లు దనుజెందు)ంకు కిష్కి.0ధ వెడలి _తొొల్లింటివలె 
నృపుల హింసించుచు. దిరునసససమయంబున సర్వాంగముల 
విభూతికాంతులు శరత్కాల చంది/క సపహాసించుచుండ దేవర్షి 
యగు నారదమునీంను, డెనురన దె క్యేంకుం డుప్పొంగి 
నమస్కరించి సేమమారసి యాకలహోశనుతోడ “మునీ- దా! 
మి శెచ్చటినుండి యెచ్చటికేగుచుంటం? ఈ బహ్మాండమున 
మో ఆటు.౯గని కారకు చేనుకదా? జగతీనాధుల గెల్పు న్‌ా 
శ్‌ ర్యము మచ్చనచ్చునే? లోకమునంగల ఏ శేషము లెవ్వి ? 
యానతిండోనిన చతురవచసరచనావిశారదుడగు నారదుడు 
ఆకశసమున(జను పున్నకము నిలుపుమని నియమించి “గాక్ష 
సేందా)! నీకుగుశలమా? ఏనెప్పుడును నీసేమంబెయారయు 
చుందును. కాని శూర్నాగాసరుడవగు సీవెల్లప్పుకు మాన 
వులతో. బోరాడుటంగని యిసుమంతేయు సంతసము సెందక 
యున్నా (డను, అదెట్లంటివేని చెప్పెదవినుము. స్‌న్ర మనుజుల 
గల్చుట యనం విచ్చుకె (బ్రహ్మా స్ర్రము వేయుటయీకదా ? 
ఇందా ది దిక్సాలుర మార్కొనక, ఫు నెనురింపక, నీవు 
మానవుల నంతంబునొందించుట పు హాపపప దోమల 
మౌార్కొను విధముది? ఈన్ర కమలాసను వరముల గోరు 
నప్పుడు వానరులను? నరులను లెక్క_ సేయక దేవ ేణిని 
జయింతునని పలుకొలేదే! భయళీలుర నంతమునొందించుట 
యేటిన్యాయము ? బలముగలదేని పాతాళవాసుల ఫణాధరు 
లగు దైత్యుల మారొ-నుము.” అని మానవహితంబు 

79 


జయవిజయులు 


గోరి విరించిపట్టి రావణునకు Nea 
బుద్ధిపుట్టి ౨ ముణేయు “దెత్యవల్లభా! ఇంక మనుజుల హింసి 
పక పొమ్ము. ఇంతదనుక న్‌గెల్సు గెల్పకాదు. అనిన 
నతడు నారదునిజూచి నగుచు “ముని దా! మాకు మనుజ 
హిఠన్ముగోరి యిట్లు పలికినది సాకును సంతేసమే శూరులకు 
భీరుల మార్కొ_నిన నేమిలాభము కలుగును ? ఏను దొల్త 
రసాతలమున కేగి బలిగర్వ మణచి భోగుల. 'బారదోలివ చ్చెద. 
నాషయనమున కానతియొసలౌద వే?” యనిన నా దేవముని 
మగుడ నాతనిజూ చియానందముతో నిట్లనియె. * గాక్ష సేశ్వరా 
నీవు రసాతేల యాాద్ద గ్యెంబు మాన్న( గోళదవేని ముండు 
సంయమినీ నగరమ్ముునకు( బొమ్ము. యము(డును నీరాక 
కుమ్మలిక(కోంది నిను మార్కొ_నిన నాతనితోం గయ్యంబుసేసి 
యాతనిజయించి యశంబుసంపాదింపుము.” ఇట్లు మునీందు)ండు 
బోధింప నాతి. డుప్పొంగి “వనుమున్ను దిక్పతుల సమరంబున 
జయింప బతిన యొనర్చినాండ, నన్ను దీవించి మోరిష్పుడు 
పంపుటచే నవశ్య మాతేని కదనమున నోర్లు పనివినియెదన ని 
నారదునకు మొక్కి. యాతనివీడ్కొని తనబలంబుతోడ జముని 
గ్‌, అంత నారదుతుు తనమనమున నిట్లనితేలంచె. 
“రావణుఃడు (తిలోకకంటకుండు యముూ(కనును ల గా శాంతకుండు. 
ఏ రిరున్సరు బోగుచుండం గనులపుడువుగాం. గనుగొనియెద. 
రావణుండును అంతకునకు. దానె యంతేకు. డై ఛయ 
రహీతు(డై, సంయమినీ నగరమునకు. బోయెను. ఇయ్యది 
మనుజసుతానమునకు హితమయ్యె. పను వేల్చలహితంబును 
80 


"రెండవ భాగము 


గోరవలయు. అలస్యంబు సేయక యిప్పుడ యమపురికి జని యీ 
వృ తాంతమంతేయు శమనున కెటీ(గించివచ్చెద,” అంచు 
సంయమినీ నగరంబు సొచ్చి విచితరత్న శోభితంబగు సభా 
ఛవనంబునం. గొలువున్న జమునసి. 'బేరంబోవగ నచ్చోట న్‌్‌ 
వంక కణగమార్క_౦డేయాదులు స్ట్ఫృతి వివాదంబు సలుపు 
చుండ దాము లెచ్చిన (పాణికోట్ల ముందటనుంచి కింకరులు 
హాచ్చరించుచురడ( (బజల పుణ్యపాపములు గవిలెలోనున్నట్లు 
చిత గుప్రుడు చెలుపుచుండం గాలదండ మృత్యుసహితుడై 
ధర్మాసనముననున్న శమను(డు సకలలోకవంద్యుండగు నారద 
ముసీదు)నకు నమస్క-గ్‌ంచి యగ్గ కపాద్యాదు లొసంగి 
యున్న తానన మొసంగి పూజలుసేసి కుశలమడిగి “మునినాథా! 
మోారాకకు. గతమేమ”న నత(డు “ళూరాగేస సరుండవగున్నీపె 
ఖలుండగు దశవదను(డు దండెత్తివచ్చుచున్న వోయ, మేషంబు 
నగంబు దాకి కుందునటు నీచే వాడు భంగపకును. నీను 
రణసన్నా హాంబున ముర మవిన సూర్యతనూజు(డు నగి 
“ముంచిది. రావణుడు మా పురమునకు వచ్చినంజాలు. 
కాలుని కాలదండ మెజుంగకు కౌబోలు! ఆతే(డు మృత్యు. 
డగుటకు. గాలమాసన్నమయ్యొ. కాదేని యి'టులతేలంచును గ 
ఇప్పుడు గర్వోక్తులతోడ. బనియేమి ? అంతయు నీ మునులు 
గాంచెదరు.” అను-చు థీరుండై యుండెను, 

రావణుడు రాక్షసఏీరులు దన్ను. గొలువ శమను 
పుర గోపురముల(జూచి వేడుకతోడం బుష్పకఏమానంబు డిగి 
యచ్చోట _నిరయమునంబడి యమభటకోటిచే చాధింపం 

81 


జయవిజయులు 


బడుచు _వేదనల(బాొందు సుతల? గాంచెను. అం దుక్కు_ 
కోఆట్రలుగల కులు. మర్శములం గలంచుచుండ మొట 
వెట్టుచు. భోనీక పొడివి నిప్పుల యమేటగూల్సిన నందు బొర 
లుచు ర కకూపముల౧దుండి యందలిపురుగులగంబులందొల్వ 
బొగులుచు. గాయములంగోసి యుష్వునీట నలంప నేడ్చుచు, 
బాగుగయగాలిన వెనిముల(బడదో య మిట్టిపడి మూరి ల్లుచు, 
ద ప్తతెల భెండముల. బశందో) య శ్లోకతపు లగుచు 'నున్న 
పాపాత్ముల నాతండు గను/గొనియె. మజటియు. బక్షపాతు 
లును, 'సహాటసొాక్ష్వలును, ననృతంబులాకువారును రారవము 
నందు బాధింపంబడుటయు, కులఘ్ను లును, భూంఇహంతకు 
లును, గోహంతకులును శాషసనిరోధకమను నరకమున(గుండి 
యాయాసపడుటయు, సంచమహాపాతకులు సూకరనరక మున. 
బడి సుంక్కుటయు, _నృపహంశతకులు త ప్పకుంఫీక(బడి తలం 
కుటయును, గూంతున్ను గోడలినిబ టన దుష్తులు మహోగ్ని 
జ్వాలల నొఆ(గి తాపమునొందుటయునుు, బర కీల గవయు 
దురాత్తులు యాతనలంబూందచుటయు నతండుచూ చెను. మజియుం 
గూలికి వేదంబు సెప్పువారును, వేదనిందకులును, విమోహా 
మనెడు పాలేకమునంబకుటయు వృద్దుల నతిధుల నారయక యె 
యన్నంబు భక్నీంచువారు క్రిమిభ వల గుటయుం (గతువుసేయ 
నెంచి యాసతోడ దుషులయాచించి ధన నమౌార్దంచినవా రథో 
ముఖులగుటయ్యు. పర్వగామియు, గృహదాహియు వైతరణిం 
గూలుటయ్సు, వనవిధంసకులగు దురాళ్ళు లసిప త్త )వనమున 
నుండుటయు నాతండుగాం చెను, 
82 


చెండవ ఛాగము 

వేళలొకచోటం గొందటు రత్నభూషణములందాల్సి 
దివ్యయానంబు "లెక్కితికుగుటయు. గొండటు మణదారమాలీి 
కలయాట్టి తెలిగొడుగుల నీడ వెలయుటయు, మటేకొందటు 
మృగమదమి(థగంధమిళితాంగులై వీణాడినానముల వినుచు 
నచ్చరలు గొలువ మహావెభవమున నుంకుటయును జూచి 
దళవదనుండు తలయూచి “ఒకో! యముడు కొందణటి 
నధిక కష్టములును గొందణి క ధిక సుఖమ్మలును గలిగించి 
పక్ష సాతీయయ్యెను, సుకృతముమష్క్యృతే ములొనర్చ. బురుముండు 
క ర్తయగునా? ఒకరు సేయుమన్న నేగదా సేయును?స్వాతం త్ర 
వీరహితుల ఖలులగు సనీయమకింకరులు వృథాపరిభవించు 
చున్నారు. * అనుచు నయ్యమభటుల నదల్సి గాఢనుగు 
కృ సత్రోడన్నా సేతల విడిపించెను. దయయన నెట్టదో యెటుంగ 
గని రావణుడే యా సిరయమున నున్న వారం జూలిగొని 
విడిపించె! వారి దురవస్థ యెట్టిదో గదా? 

ఇట్లు రావణుండు నరక నాసుల నెల విడిపించిన వారును 
హాయి జెంది యాతిని ననేకనిధముల స్తుతించిరి. శమన కింకగు 
లును నీరసమున నానావిధాయుధముల,బూని రావణు నొక్క. 
పెట్టున జుట్టుముట్టికొని మార్ష నిరోధంబు గావించిన రాక్ష 
సే-ద్రున మతు లాయమభటుల శ స్ర్రహతుల నొప్పించిరి, 
వారును స్మ కోథాతు శె శఈూలములంగొని |పతిపక్షులవక్షంబు 
ఛేదించి యార్చి న నీలాచలన్నిర్భ రంబులో యనునట్లు రక్క(పనా 
హమ్ములు (పవహింప( దోడ: గను ర క్తసికాంగు లయ్యును 
రక్క_సులు వెనుదీయక యామ్యభటుల నెదిర్చి యుత్సాహమున 

§8 


జయవిజయులు 
రణ మొనర్పుచుండిరి, ఇట్టుభయ  బలములును సమముగఈ 
బోరు గెడ జముభృత్యులు మేసుంబులు సలిల భారలచెేేం 
గాటుక కొండం గప్పు విధమున రానణు గాత్యయబు శర 
ధారల గప్పిన నాతండును వికసిత కిళఘకంబు. బోలి నెత్తుటం 
దడిసిన దేహముతో ధైర్యమును విడువక యుద్దము సీయును 
నంతకభటుల భంగి పెట్ట్ట(దలంచి కుల పర్వతములు చలింప, 
స ప్రసాగరంబులు కలలా చాశుప పలి" స్ర్రంబు వింట సంధించి 
(పయోగించను. అదియు మహా గహనంబు దహి౦చు దానా 
గ్నింబోలి యొక్క నిమిషయున నా సూర్యప్పు త్తకింకరుల 
లోకము లాశ్చర మొందగ జయించి మించె. ఇట్లు నమన 
కికరుల నాశంబు గావించి ఛభయంకరమగు నాశరం బుపసంహ 
రించి (కి్‌పురముల దహించిన శివుని చందమున నాతే(డట్లహో 
మొంరించుచుండెేను. 


ఇదంతయును గనుంగొనుచున్న హత శేషులగు కింక 
రులు కృతాంతు. గనుంగొని “దెనా! పర్మాకమళాలియగు 
వింశతి భుజుండు నేడు మన నగరంబు సొచ్చి పాలేకుల నెల్ల 
వీముక్తుల' జేసి తి న్నెదిద్పిన కింకరులం బామపతం౧బువ (నుంచి 
నాం డ”నం (గోధంబున(గిటకిట రదనంబులగీటుకొనుచునసతేనిం 
దెగటార్చందలంచి సారధి. గనుంగొని “అరదంబు సద్ధ' బు జెసి 
వేగమె తెమ్ము. మనభటులః దెగటార్చిన యాదుష్టుని వధింప 
వలయును” అని యముడు పలికెను, 
84 


చెండవ ఫఖెగము 
--+ యమ రావణుల యుద్ధము 4--- 

అంత నాసారధీయును లత్తుక చాయలవారునముల(గట్లి? 
మహివకేతనంజె త్రి తేరుగొనిరా సంతసమున నెక్కి. కాల 
దండమును బాశంబును గాలమృత్యువును నగ్ని మయంబగు 
ముద్దరంబును మూర్తులధరించి యరదంబున వెలుగ నంతకుండు 
దశముఖునిమో(ది శేతెంచెను. అ త్రజీ (ప్రభథయార్క_బింబము 
నలె వెలుగు నరదంబు. జూచియు లయకాలాగ్ని జాషలల( 
బూనుకాలదండంబుకు గాలపాశ ముద్దర కాలమృత్యువులను 
నంతకుని యాకారంబును జూచియు నసురులు బెదరి చెదరి 
కుదములు తేీడబడ నలుగడలకు. బజవందొడంగిరి, 


ఇవ్విధమున శమనుండు నిమిషములో రావణు(జేరవచ్చి 
గదా పముఖాయుధ౦బుల నొక్క_మొగి నిగిడి యార్చిన 
రావణుఃడును నిశితాన్తకోటుల నాతని ముంచె. రావణు 
ననా)ంధ తేమి|సంబు నర్క_జుడు మధ్యందిన మౌ రాండు 
చందమున బాయ( (దోచి సహవాస బాణముల నాపొలస్త్యు 
నొప్పించిన దై 'లేయస్వామియు వెనుదీయక గర్భంబున శమనుం 
జూచుచు బాహాస్ఫాలనంబుచేసి సపాాహూారాతేంబు లొక్క. 
తీరున భయంకరముగ నాహవ మొనరించెను. _తనతోడ 
సమానంబుగ నిట్లు పోరు నారావణు శె 'ర్యము సహింషఈ 


జాలక యంతకు. డొక్క వింటనె సంధించి దశసహసశిత 
శరంబులు రావణుపె నిగిడింప నవి శూతని మేనంతయు. 


గంతేలు గావించిన నాతండు నరూర్చిప్లి లేరిపైం బడియె, 
రిక 


జయవిజయులు 


అట్లుమూర్చిల్త కొంతవడికి సేదదేరి (ప్రళయకాల రుదు 
నివలె వెలుంగుచు నసయ్యమరవిరోధి యంతకు,జూచి “ శమ 
నుండవు కావున నానిశితశరీరముల శమియింపును'నుచునాతసి 
సూతుని, హయంబులను వరుసగ నాలుగుబాణంబులను, నేకు 
బాణములను నేపుమాసి యాతేనిమేన ననేక శరంబుల నాటి 
యార్చె. జము.డును దా మాక్షుండె చేడిమాపులం జాటచుట( 
జూచుచు ధనుజుబలంబుపై నడరి నాశంబుగావించుచుండ నంత 
కుమున్నె సంగర (క్రమమును జూచు వేడుకతో నచ్చోటికివచ్చి 
యున్న రుదేేచాదులు సూర్యతనూజు రోప సామర్ధ్యము 
నుతియిచి రాక్షసే సేందు,ని పర్నాకొమమును బశంసించిరో 

అయ్యెడ మృత్యు నర్క_జుని జూచి యీ సురనైరి 
యేడు నాళ్ళనుండియు నీళో సమరంబును గావించుటను జూడ 
నాకును సీ గుచున్న యది, ఇెక్కు_మాట లేల ? ఆలస్యము 
సేయక ననుబంపితి వేని యిప్పుడ వానింబట్టి నుగ్గుగావించి 
సురాసురులకింపును దుఃఖమును గావించెద. ననుందప్పించు 
కొన విధాతకైన నలవియగునా? వృ(తౌదిదానవ వీరులు నొ 
చేత నేగదా (మక? అనిపలుక్‌ యముండును సైరింపుమనుచు 
నాత్మలో చేనిపుడు మి త్తి బంపితినేని యెంతయు లాభంబు 
గలుగదు, నాముద్దర౦బును, బాశంబును, క తువధంబు 
గావింపంజూలనవు, కావున నిప్పుడు కాలదండమును (బయో 
గించుటయే యుచిత:బ 'నియెంచి దైత్యునిమింద "వేయయూ నెం 
అంత గమలాసను. డడ్డముసొచ్చి “నిలునిలుము. కాలదండ 
మును (బ యోగింపకుము. తపంబుచే నను మెప్పించి యీ 

86 


అడవ భాగము 

దనుజుండు సుఠాసుకుల క చేయు..డై (పవ_ిల వరమువడసీ 
యున్న వాయు, నీచేనిపుకు మడ'సెనేని నావచనంబు దప్పును, 
నీదుకాలదండమును అమోఘమగునట్లు నేనె యొనరించితిని, 
అట్టగుటవే దశాస్యుండు సచ్చినను బితికిసను నా వచనము 
బొంకగును గాన నటు  గాకుండం చేయుము నియె, 
కాొలు(డును బితామవు వాక్యం౦బుల నాదరించి “దేవా! 
జగదాధారుండవగు నీ యానతి శిరసావహించి యూ దను 
జేందు) పొొణములం గాపాడితి, బలపరాక )మములుగలవాండ 
ఎవెయుండియు నిపుడశక్రునిమాడ్కి. సమరవిముఖత్వము నొంది 
వీటికి. బోవుచున్నాండ”ననుచు రథంబుతో నదృశళ్యు 
డయ్యెను, పద్శభవుండును సురసంభఘంబుతోడ( డన సెలవు 
నకు: జనియె. సంగరమును (బశంసించుచు 'దేవముని 
యును జొ, 


లంకాధిపుండును విరోధి యో జెననుచు సంతసించి రసా 
రలజయేచ్భాయ త్త తచి తమ్నుతోడం జనిచని లవణసము[దము 
గని దానిలోతు పరీశ్నీంచుటకో యనునట్లు తద్దర ము౦జొచ్చి 
భోగ వశీపురంబు( బేరి తన్విభుండగువాసుక్షి పె 'పెశేంగె, ఆత(డును( 
బ౦ధుమి తౌదులతోడ రావణు సెదుర్కొనిగ జతురగాదుల( 
గానుకలిచ్చి మ్యూపెవైరము వలదని (ప్రార్థించిన న ద్దైవారియు 
వారి ఏడుకొని సేనాసమేతు(డై పశ్చిమధిక్లా ee 
వర్కుని జయింప నాతనిపురి శేంగి. వరుణసుతులతోడ, 


గయ్యంబు'ే ననీ వారల జయించే, 
87 


జయవిజయులు 


న. గ 


రావణుడు బలి కవ గ్రని జయి6€ప సుతలంబున శేగుట - 

ఈరీతి రావణుడు జయము కొని వరుణాలయంబు 
"నిబమువడీ దైత్యులు దన్ను సేవించుచుండ విభవోన్నతిచే 
నమరావతిని మించిన నుతలంబు సొచ్చి చానియంద మునకు 
మెచ్చి యచ్చోట మొక కమయవి తానంబులశోతను, ఆక సము 
నంటిన- సౌధంమాశముల చేతను, శశికాంత సోపానపంక్షుల 
చేతను, నొప్పు నొక్క_దివ్యపురమ్మాగాంచి యచ్చటి బహు 
కల్పనల కచ్చెకువంది పురబాహ్యమున విడిసి “ఈ నివాస 
మెన్వరిదో యారసిరమ్మ”న తన చేనాని నంపెను. ఆతండును 
మహాప%సావమనుచు మొదటినా కిలిసాచ్చి య-బెవ్వరిలానక 
మజోక వాకిటి కేగి యదవియు జనరహితముగ నుండుట 
గను(గొని సత్వరముగ మజికొన్ని ద్వారములు దాటిన నేడవ 
వాకిట నీల మేఘవాయ బోలు దేవాను తోడను అరవింద 
ముల మించు నేతములతోడను, ఆజానుల-బోన్న్వశ బాహు 
ద్వయముతోడను? మొలనున్న వీతాంబరముతోడ్వ్య, దుర్ని 
రీక్ష్య పభావుండగు నొక్క_దివ్యపురుము(కు వానిక్షిగాస్సించేను. 
రాక్షస రాజ మఃతి)యున్సు నొతీని. చేరంజవి యత, డట్ట 
హాసంబు గాపింపం గాసింజెంది వెటచి పరునెల్సి దశాస్యు జ 
సిన నాతే(డు “ప్రహస్థా! నీ భియకారణమ్ము చేదు నాకు. 
దెలుపు” మన నాతే( డక్కడిచొద్యంబు నంతయు. దెల్పెను. 
అంత రావణు€కు “ఆహో |! యేమిచ్చితంబు ! ఆ మహాపురు 
షుని నేను కన్నులార గాంచెద” నంచు విమానంబు డిగ్గి 
ద్వార షట్కంబు నతివేగమున నత్నికమించి సప్తమ 

88 


అతన ఛాగము 





చార్టరంబు సేర మంతిసె్పిన మహాపురుషు. డచ్చోట 

దంపా కరాళ వ క్ర్రంబుతోడను, నిప్పుకలు గుగియు కన్నుల 
తోడను నుక్కుగదం బూని నిలిచియుండగనుగొని, యాతని 
వత నిలువ వెజచి దూరమున వెజగుపడి చమూచుచుండ 
నద్దనుజేందుతోడ మేఘగంభీర భాహణముల నమ్మాహాపురుషు, 
డిట్లనియె. 

“రాకసాధిపా! ఇదేమి * సంగరముసేయణగోరి యిమే 
తెంచి ఛయకంపితే గాతు(డ వె యుండెద వే ల? పీకలు 
ైరక్టంబు విడుతు చే? బలీర్యయనితోడం గయ్యము చీయంగోది 
పచ్చి తివా? లేక నొత్రోడ మార్కొనియెదవా? సమర కాంశ్షీతే 
శూరుందెల్పుము.” చావుకు దశేవదనుడుమనంబుబడిలపజచు 
కొని భయరహితుంకో “బలితోం గయ్యంబుసేయ నే తెంచితి” 
నన నప్పరమ పురుషుడు పకపక నగి ోశూరు(డు నుదారు(డు. 
దుష్టజనసమవ రి ర్రీయు నగు బలిచ్మకవ ర రిత్రోడ గయ్యంబు సేయ 
నిక లవియగునా ర. అయినను గోరక కలదేని యాతని పె( 
బొమ్మ "నియె, 

ఇటు నుడివిన, దశవదనుండు వినయాదికగుణసాందు, 
డగు బలిదైెత్యేర్యమం బొడంగని యట్లహాసం బొనర్సి భుజా 
స్పాలనంబు గావించి నిలిచిన, బలియు దశకంఠకుం బొడగని 
“పౌలస్త్య ఇటురమ్మ”నుచుం చేరదీసి తొడపై నిడికొని 
సాదర మ్ముగ “నీకును నీ బంధుమి[తులకునుసేమంబె? నీవేమి 
క్రో యిళ్లు తెంచితివి / నీయభీష్టంబు నెర వెర్తువినిపి" పు'నున 
నలే(డును 'నుత్సంగంబున నుండీ" యళ్మ_డినూటల మజు(గు 

89 





జయవిజయులు 

వెట్టుచు విష్ణువు నిన్ను గస్టునని యందటు చెల్ప విని 
యాతని సెదిర్చి “సవ నైకవదాన్యు;డవును, హతాన్య సైన్యుః 
డవు నగు నిన్ను బంధముక్తునిం జేయవచ్చినా(డ, ఆహారి 
యిప్పుజేడనుండు?”నన నతడు మందహాసంబుగావించి యల్రన 
నిటనె. “వడవవాకిట నీవిప్పుడుగని మాటాడిన ఫురుషుంజే 
విష్ణుం, ne ie యంతట( దోంచుచుండును. 
తోలి నారాయ్యు( 'జెచ్చోటనుండునని నూ ముత్తాతీయగు 
హిరణ్యకశిపుండు తేనపుత్తు') డగు (పహాదుని హింసింపనాతండు 
విష్ణువంతేట బూార్జు( కై యు౦డునన, 'నాతీరుననె నృసింహోకృతి 
నుప వించి విమతుని మర్చించెనని నీవ్టు వినియుండ లేదా? ఆ 
హరిచేతనే కదా కుకుండో, వృతు(డు, సంహ్వోదు(క్కు డనువు 
మొదలగు రక్కనులు గూలిరి మనవంటి టైళ్యు లెంద ఆతని 
' ెదిరించినను మరణమునేయని తల౦పుము, నన్ను నారాయ 
ణుడు బంధించినాండంచు నీ వెంచెదవు గాని యాతండు 
జనుల నందజీ సంసార మోనాపాళశమున, గట్టివె చుట 
దెలియ వెతివి. అమ్మహోత్ను. డొకప్పుడు జగముల సృజియిం 
శ్లును, ఒకేప్పు డూరకయుంకును. ఒక్క వేళ నామరూపముల 
తోడ నటియించును. ఒకతటి దుష్టరాశక్షస నాశనము గావిం 
చును. మజొకప్పుడు సమబుద్ధినూరకుండును. ఎబులదో(చిన, 
నటులనే యొనరించును. కాంబట్టి యమ్మృహాత్ఫు(డు గట్టిన 
కట్టుల వదలింప సీకును నాకును నలవియగునా?” 

అనియిన్విధమున బలిచకవ ర్రివలుక దశాసను(డు 4ఆహో!, 
ఇదేమివింత? కాలదండమును కొని భయంకర మృత్యు యుక్తు( 


శండవ భాగము 

డెచనుదెచు యమునంత వానిసంగరముననోర్ని కెలాసమగల్చి 
యతిశయించునన్ను మార్మొటని విష్ణుం డెట్ల్టు జయింపంగలండు? 
అతనిగుణంబులింకను దెలుప మన నా బలియు నాతీనితో 
“విషం డనాదిమధ్యలయుందు. వేదాంగ వే త్రలకోయినరు గాన 
బడ(డు, తేన్ను నమిిన వారి యమఘాబులC గడ లేర్చి వాంఛిత 
ములనొడగూప్పును, బంధ మోాశక్రముల కాతండె కర్తా యని 
పలికిన _వెరోచనుని మాటల ననాదరణముసేసి మున్ను సూచిన 
డావారికుగానక హరి యోడిపోమెననుచు గర్వము: న నట్లహో 
సముచేయుచు నచ్చోటనిల్వక సరషతేగుహోంతీరము వెలువడి 
వచ్చు శేసరంవిధాన వాకిళ్ళన్నియు. గడచి దై భ్యేందు)ండు 
పుష్పకం బెక్కి “నాశ "ర్యమునకు వ్‌ష్టుండు వెఅచె. బలిజయిం 
చితి” నని సంతసమొువుచు ముతులతోడంగూడి యు త్రర 
దిశాభిముఖు( డై హిమవద్దంధ మాదన శైలాసాడి పర్వతము 
లాక మించి మేరుగిరిం చేశెను, 

'దెశ్యవల్లభుండును నచ్చోట? గొంతతీడన్ర సంచరించి 
యూాక నక ఎలాగ, శిఖరముల సిద్ధ్దసాధ్యగంధర్వ నగరముల 
జూచ్చి తన్నగరవాసుల సమరకిడకుం బిల్బనారును వెజచితి 
మన్న మన్నించి, భీతియొక్కి తయు లేక లక్షయోజనముల దూర 
ముననున్న సూర్యలోక మునకు, బోయి యా (పభాకగు 
యుద్ధమునకు బిల్వ నాదిననాధుండు తీసలో తౌ నిట్టని విత 
ర్కించె. “వను (పతివాసరంబును మందేహాసురులతోడ, 
బోరుచున్నా(డంగదా! నాకాకయ్యం బె బాలును. ఈ చనా 
స్యుతోం బోర నేల? ఇప్పుడు నేను నోడితినన్నను దప్పుకాదు.” 

91 


జయవిజయులు 

అని యెచి యాదశాస్యుతో “నీవు నన్ను జయిచితి' వనియె, 
అంత నాగాక్షసే ఎదు ఏండు నుదాతి చేకంబునం జం(దలోకమున 
కేయ యాతుహినకిరణు జయించెదనంచు!. బోవ(బోనం జలిచే 
వడంకుచు మంతులు “అయ్యా! మేమిచట నిలువ*జాలము. 
మే మిచటినుండి చనుటకు లవిండినిన నాతడు కటలుక 
తోడ వారలం జూచి “అహః! వమియింత ? ఈ మూరుండు 
మోిగాతం౦బులువడంక( చేయంజా లెనా?” యనుచుసాగ్నేయా 
స్ర్రురెదాస్రుంబులంజందుమో/ద నేయ పయల్ని ౦ప నచ్చటికి. 
గ మలాసను. జే తెంచి “వత్స! ఇదేమి? ఈతంయ చల్లనిదోర, 
ఈ యగ్ని బాణముల విడువవలదని” నివారించెను.. ఇట్లు 
వారించి యావిరించి చనిన నాదితిజుండు శశి జయించితినంచు 
నచ్చోట జూటింపంబంచి యిశ లంకానగరంబు సేచదనంచు 
బయనమై మణిమయ పువ్సక విమాన దీప్తులు దిశలు 
నిండ శుకసారణు లిరువురును ననేకవిధములం దన్ను బస్తు 
తించుచుండ _ భటసహితుండై పోవుచు మార్గమధ్యమున 
పాపశంక యాతే శ్రంజొరనీక యక్ష గరుడగంధర్వాడి కన్యల 

బలిమిని జెఅ-బట్టిన వారలు రావణు నుద్దేశించి యిట్లని నిం 
చికి. “మేము పాతివ్యత్యము వహించిన వారలమైి 
మేని యింతేదనుక నే కొరంతయు లేక చరియించితి మేని 
కామాంధుణడె మవూమనముల6 చెటుపణగా బనియబూనిన 
యాదనొననుండు నుతానుజబంధుకోటితోడం గామిని కారణ 
ముననే యడంగుగాక ,” అని యిట్లు తన్ను శపింప నెగ్గుసిగ్దు 
'లెంచక తేజోవిహీను, డె యతండు. తన నగరంబు శశెను. 

92 


రెండవ భాగము 

+ ఇంగ్రాదిదేవతలు విమ్ణుం భూమిమై నవతరింపం (బాగ్జించుట +. 
రావణు(డిట్లు లోకములకు నొనర్పుబాధలకు. దాళం 

జాలక యింద్యాది ' దేవతలు సత్యలోకమున కేగి యజుని 
గాంచి “విధాతా! రావణుండనువాండు నీయనుగ )హమ్ముున 
గద్వించి యఖల జనములకుం గీడు గావించుచున్నాండు. ఆత, 
డొనర్చు హింసా కర్శులకు మేము వేసతితిమి. వానినిం 
బేర్కొ_న్న సాగరంబులు తీరంగనములతో మోియనెరచును. 
దినకరు డెందం గాయ  శంకించును. వాని. బొడంగన్న 
వాయుస్రలు వడిగ వీవ భయము జెందును. గిరులును వడవడ 
వడంకును, సీ వర కారణమున నాకేనిచేముల్లోకంబులు (ప్రళయ 
మొందును. కానన వాని మారణోపాయంబు నీవు వేవేగం 
జింతింపుము” 'నియనేకవిధముల వేడుకొనిరి. అనన్రడు నావిరి-చి 
యనిమిషులజూచి *వాండు మదీయవర సామర్థ్యంబున సుర 
యక్ష రాక్షస కిన్నర సె నాథ చారణ విధ్యాధర లో 
ర్వాదులచే మరణము నొందండు. అయినను వాం డవమతియె 
మానఫ్రలచే మరణము నొందకుండ వరము వేడ మరచెను. 
కాన నాతండు సంగరమున మానవునిచే మరణము నొందును, 
త్‌ ఫ్రీ నారాయణుడు నృసింహాకృతి. బూని, లోకకంటకు. 
డగు. హిరణ్యకళిపు. దుంచి సురలం గాపాజె, ఆ దెత్యేం 
ద్రూండే ఇప్పుడు పుల స్త్యునకు( బుతు"ండై రావణుండను 
స. సీ ధారుణి జనం చెను. 'అవిషుంె నరుడే 
భూలోకమున జనియించి సంగర రంగమున "శక ంకుం బరీ 
మాళ్సి యఖిలగీ ర్వాణుల( బాలించును. మన మిప్పుడె యా 

98 


జయవిజయులు 

జనార్హను నరా త్రిమని పనికిన సంతలో. _గమలాక్షు(డు 
గరుడ వాహనారూథు(డై విపక్షకుల శికూ దక్షమగు సుద 
గృ నాయుధంబు చేంబూని బ్యహష్టిదులకుం (బత్యక్షమయ్యెను. 
అంత గీర్వాణులు హరికి మొక్కి యనేకవిధముల నాతని 
సన్నుతించి *రావఖుచేం దమక్రయ్యెడు బాధ నెల్ల నిల్లు జెప్ప 
దొడంగిరి. లోశేశా! రాప్పుడను. రాక్షసేందుండు కమలా 
సనుచే వరములనొంది పిబలుడై నందనో ద్యానవనమ్మున 
విహరించు నచ్చరలం దు0చియు, మునుల విదారించియు, 
నమరుల నిగ్గించియు యక్షుల బారందోలియు, నెంశయు 
బాధించుచున్నాండు, వాని దాడి కోడి మేమిచ్చటి శ్రేతెంచి 
తిమి. మాకు నీవె దిక్కు. నిన్ను శరణు సొచ్చితిమి. మా 
కభయదాన మొసంగి వేగ నాదనుజ వధింపుము. అతే(డు 
నరులచే దక్క_ నొరులచేం జూవయ. భూలోకమున నీవయో 
ధ్యాపతియగు దశరథ భూవరునకు. బుత్తుడవై దేవ హీతా 
న జనియింపవలయును.” అన వీని పుండరీకాశ్షుడు 
6మిర లింక్‌ భయమును జెందక సెమ్లదిగ నుడుండు. ఏను 
మనుజుండనై సుర్వవెరియగు రావణు బు త్తమిత) బొంధవ 
సహీతముగ వధించి యశమ్ము కొని యేకాదశ సహస 
వర్షము లున్వం బాలించెదనని పలికిలవీ శ్రకోడంగూడి నిజలో 
కంబున శే.గను, 

---+ దశరథుని యశ్వమేధయాగ [ప్రయత్నము $= 

సరయూనదీతీరమున భూమికిందొడ.వై యఖలసంపదలు 
గలిగి కోసలదేశం బలరారుచుడును. ఆదేశమున మూకు 

94 


రెండవభాగము 
యోజనముల వి_స్టీరమును బన్నెండు యోజనముల నిడుపును 
గల యయోధ్యానగరము మనువు చే న నిర్భింపబడెను. అయ్యది 
రాజవర్షనులగు మంతు)లతోడను, ధీమంతులు శ _్లీమంతులు 
నగు సొమంతులత్రో డను, స్వకర్శనిరతులును దురతహరులు 
నగు భూసురులతోడను, ఫూతలమంతయు( బంకిలముగ దాన 
ధారల" బెల్లుగాయగుకియు జలధరోపమానంబులగు చేనుంగుల 
తోడను రూపబలముల రూఢి కెక్కి యాహవజయశీలములగు 
హయములతోడను నొప్పుచుండును, (పథాకర లేజులగునప్పురి 
రాజసుతులు బావాుబలంబులచే శ తువులజయించి ధనము 
సంపాదించి మెశ్వర్యవంతు లె యుందురు. దిగ్గ జము లకుంఛ 
ములు వక్కలుగే సయు సామర్ధ్యంబుగలిగి జమునైన జయింప 
గల ఏరభటు లెందణో యో నగరమున, గలరు. .ఆనగరమ్ము 
సూర్యకులదీపకుండును,  డ్విజరతాదశతుడున్కు రూపవిజితి 
మారగుండునగు దశర థావనీశుం డేలుచుండును. 
ఆభూవరు(డు బంధుమిత కళ తాాదు దులతోడ సకలసంప 
న్నుండయియుండియు వంశవర్గనులగు తనయులు లేకుండుటందల 
పోసి సుతులు లేనివారికి గతులు లేవ్రగాన, “నేను సంతాన 
(పాప్తీకె హయమేధంబు( జేసెదినని నిశ్చయించి [పధానమం 
తయగు సుమంతు గను గొని 4నీవ్ర వేగమ చనిమనపురోహి 
తులగు వసిస్టాది మహామునుల సత్వీరమునం గొనిరమ్మ” నిన 
నాసుమంతు%ండును నామునుల, దోడొ,నివచ్చెను, 
దశరథుండునువారల సముచితాౌసనములనానిచి పూజించి 
వినయమున మొక్కి. “నాకు సుతులు లేకుండుట చే నెంతయు 
95 


జయవిజయులు 


న పనలు ఆకా: 


వనరి యశ్వ మేధంబు సేయంగోరి నాకులహితముగోగుమిముల 
నిందు రావించితి, నాదు జన్నంబు సమ్ముదముతోడం జేయిం 
ఫుండ న నామునీందు )'లెంతయు నలరో ఆలస్యము సేయ నేల గ్గ 
ఇంక నధ్వరోద్యమమును వేగం గావింపుము.”” అనిన దశకధు. 
డును బరమానందమునొంది మంతు)లంగాంచి * సరయూనది 
యు త్తరతీరమున యజ్ఞ వాటమునొనర్చుండు. సంభారములసిద్ద 
పఅపుడు. శాంతులు గాపింపుండుం (బవ్మారాక్షసులచే 
యజ్ఞ మునకు విఘ్నుముగలిగిన యజ్ఞక ర చెడిపోవును. కాన 
విధ్యు క్ర కముగాం గతువ్ర చేయవలయు. "యజ్ఞాశ్యమును విడిచి 
న య. అశ్వ మేధముగావించి పుత్తులయాంచం 
గోరినాండ” నని వచించి యుమ్ముగకు ౬ వీడుకొల్సీ యంత; 
పురమున కేగి యట(పీయ ప పత్నులంజూచి * సుదతులారా! ఏను 
పుత్తు లం బడయ గోరి యధ్వరము సేయందలంచితి, మిరును 
దీక్షగకొనుండు. ఆటులయిన శుభంబుసేకుణు” నన వారును 
ముఖాంబుజములు వికసింప సంతసమంపరి. 


మాష బుశ్య శ్చంగుని చరిత్ర థీ 


ఇట్టుండ నొకనాండు సూతుడు డశరథ భూవిభుని, 

గాంచి (రాజా! రహస్య మొక్క-టి చెప్పెదవినుము. బుశ్య 

శృంగుండను ముని యొకండు గల(డు. నీ వాతని పొొగ్టించి 

తెచ్చిపుత్త్రకా మేప్టి, యొనర్చితి వేని కులపావనులగు పుత్రులు 

పలువురు గలిగెదరని సనత్కు_మారు(డగు మునీ౦దుఃడు 

మునుల సభను జెప్పెనని వింటిినన సూతునిగాంచి దశ 
96 


శతుడవథాగము 
రథుండు “ఆమహాత్ముని వృత్తాంతము సాంతముగం 'దెలుపు” 
మనె. నానడు సూతు(డిట్లు సెప్పదొడ 7౫, 

“రాజా! రోమ పోదుని దేశమున నొకతతి నఖిల పాణి 
భయావహామగు ననావృవ్టీదోవంబు సంభవించెను. అందుకె 
యాభూనాథుండు వనటంజెంది నుం; తిపురోహిత వర్షముంజూచి 
“'యవగంహానిగ )హంబునకు దగినవాంతి సేయు. డినియె. 
వారును నాతనింజూచి “అనఘాత్సు(డగు కథ్యపుండనుమునికి 
విభాండకుండను తనయుండు గలండు. ఆతనికి. భావనమూర్తి 
యగు బుస్యశృంగుండను పుత్తుండు (బ్రహ్మచారి యొకడు 
గలండు. అత. డిడి తరుణియనియు నితండు పురుముడనియు 
నీది పురంబనియు నిది గా)మంబనియు నెటుగక నిర్ణనంబగు 
వనమున దహోనియతిని జరియించుచుండును. భూవల్లభా ! 
ఆ మహాత్సు నిచ్చటికి రావించి నీతనయ శొంతను నాతని 
కిచ్చి నివాబాంబొనర్చితి వేని వానలు గురిసి భూమి సమృద్ధి 
గాంచు” ననినమిోావ వేగము చని యామునివరు. దోడొ-ని 
రండనియె, 

అనన్రడు వారలు “స్థిరమతియగు బుశ్యశృంగు నవ్వీ 
టికి. 'దెచ్చుటకు మేము సమరులముకాము, అత్తపోధనుల 
కడకు వారవిలాసినుల. బంపీతి వేని వా రాఠవి నాటల. 
చబాటల మెప్పించి యిచ్చటికి( గొనివచ్చెదరు.' అనిన రోమ 
పాదుండు ఆటల. బాటల నాటీలేశిన వారాంగనలం గొందటీ 
రావించి బుశ్యశృంగుం గొనిరండనిన వార లాముని యాశను 
మున శేంగి మధురమంజులారావంబుల నునంబు లలర రాగ 

97 


జయవిజయులు 

ములు వాడుచు నాతని ఇంత నిలిచిరి. బుక్యశృంగుండును 
వారల చిత్రరూ పముల న చ్చెరువండి చూచుచు. గర్హంబులు 
సేరిచి గానముల వినుచుండ న త్తరుణులు “ఓమునిపుతా" ! 
ఒంటిగ నీవవముల నేల. జరించెదిఆన నాతేండు “మజ్జనకుని 
విభండకు(డందురు. వను, బుక్వేశ్ళంగుండను వాడ, వింతము 
నులగు మిరు మాతసోవనమునకు వచ్చితిరి, ము 
బూజించి ధన్యుండన య్యెద "నని య్‌ నాదము లిచ్చి కంద 
మూలముల భకితోనిడ వారునవ్వుచు నవియందుకొని వీనుల 
విందుగ6 బాటంబాడిన నత. డగ్రానము విని “ఇట్టి యింపగు 
స్వరముతో నెప్పుడును వేదముల వినము, మా క వేదంబు 
నేముని సెప్పె $ 9 ఆతని. చెలిపికి చేని యెనును వారలయొద్ద 
మాతో? గలసి వేదముల జడివెదను? ధవళములయిన తులసీ 
పూసల ధరించి మారు మేన విభూతి యలదినారు. మిరు 
ధరించిన వల్క_లము లెతయు మృదువుగనున్నయవి. ఇవి యే 
హాటనారలు? దయగలచేనిమాకునునివ్‌ యొసంగు”డని య నేక 
(పకారముల బలుకుచు. దమతో(గలిసి మెలంగుటం బరి 
కించి యొడలు పుడుకుచు నా మునిపుంగన్సని సీలుగులంబెట్టి 
వారలు తనుపురముల కే(గరి, బుశ్యశృంగుంయను వారలుచనిన 
మార్లమున నె వారి రాక కమురుచూచుచుండ మటునా.డా 
యరిగనలేగుదెంచి యదీత వేద వేదాంగు(డును సద్దుణసంగుండు 

నగు బుశ్యశృంగుని.గాంచి “మునీందా ! | మావనసునకువి చ్చే 
యుండొని డ్రం నాతీ(కంగులకు సముతించె, అంత వారా 
తని కాంగలించీ ముద్దులిచ్చుచు సరసాలాపములు గానించుచు 

98 


"రాడన ఛాగము 
చాహుపాశములం గంఠలన్నముసేయుచు, మోహితు-జిస 
దీమములు మృగము 'చెచ్చున ట్లాముగ్గుని నేర్పుతో రోమ 
పాదానిపురికిం గొనివచ్చిరి. 

“ఆమునికులాగణియుం బురమున శే తె.చుకు వానలు 
గురిసెను. అంత నుర్గీశుడును సాతేసించి తనసుతను శాంత 
నాతని కిచ్చి పరిణయ మొనర్చి బహ పకారము.) మన్నించి 
కూతుని నలుని తశయిాటని యుంచుకొని ము్యుంగుచు 
నాశిని యగ్యగహమునం పవదనయుల6గా- చెను. దశర ఫ మూ 
పాల! నీవును రోమపాద మహికాంతువకడ కేగి యాతని 
తోడ మెగోయొనర్సి, యభ్భూ పడి వేడుకొని యాకనిసిటకుం 
గొనివచ్చి పుత్త)కా మ్మే చసేయింపుము. అటులెని సీకును 
సత్పుత్తు లు గలుగువురు,. నీవును సమ్ముని యధ్వర్యుయగా 
హయ మేధ మొనరించి సుగుణమణుల నలువ్ర్రరం బుత్తు )ల6 
గనుము.” 

నావకు దశరథుడు సంతోపషభరితమానముంయగుచు 
తేన గురువగు. వసిష్ట ననుమత్‌ని చతురంగ బలముతోడను 
మంతు)లతోడన్సు గలసి పెక్కుపర్పుతములను నదులను గడిచి 
యంగ దేశము సొచ్చి దీపాగ్నియు బో లె దెజరిల్లుచున్న 
యుశ్యశృంగుని దర్శించి పదింపడి రోమపాపనిం బూజించి 
యాతనచేం దానును బూజితుండయి యాపురంమునం గొన్ని 
నాళ్ళుండి రోమషపాదంనిం గనుంగొని “రాడా! నీయల్లు(డగు 
బుశ్యశ్ళంగుని వీసుతేయు శాంతను నొక పని కె ఫిలువచే తెంచి 
నాండ, కరుణించి వారల నాపురమునకు. ఒబంపుండొని యతి 

99 


జయవిపయులు 


వినయమున( బాగర్టింప నాత. డంకులకు సమ్మతించి యల్లుసి 
కూూతుని వానినెంటం బంపెను. 
4 దళరథుం డశ్వమేధయాగము సేయుట 4__ 

పం క్కిరథు(డిట్టు వాంతాసహీతుండగు బుశ్యశృంగుని 
దనపుకమునకు( గొనివచ్చి యాతనికి నుచితస త్కారములొన 
రించుచుండ వసంతేకాల మాసన్న మయ్యె. అంత muse 
విభుండు ఘమండగు బుశ్యశృంగునింజూ చి “మునీం(దా! వు 
బుతు" లు జనియించునట్లుగ నిశ వాయమేధ మొనరింపు” 
మని నచించి వేదవేదాంగ పారగులైన విపుల నల్చించిన 
వాగును నానందభరితు లై |కతువ్రగాంచి పుతు')ల గనుమనిరి. 
అంత నయోధ్యావిభు నానతిని మంతులు విహిత్మీశమమున 
నశము విడిచి యెనురుదూచుచుండ నదియు. సంవత్సరము 
నిండి కమ్మల దశరథుడెంగేయు సంతసించి కులగురువు 
గాంచి నమస్కరించి క స్‌వు మద్దురుండవు కావున నీయజ్ఞ్మ 
భారము నీయది సుమా *” యనిన నావసిష్టుండు “ముఖము 
నిర్వఘ్నముగ పూర్తి రిసేసెదొనని క్రొ "తుకర్శనిపుణులగు విప 
వరుల దగినవారలంజూచి “మీరు రాజునాజం గుడమండ 
పాసుల నిర్మింపు*డ ని యానతిచ్చిన వాగును దగిన సన్నా 
పహూంబులు గాపించిరి, అంతే నమ్యఖంబునకు సుకృతాత్ను. 
డగు జనక భూవిభుని. ౫కయాధిపుని, సింధుపతిని, గాశి 
నాధుని? రోమపాన శ్నీతీందు)ని, డావీ ణాత్యే పాశ్చాత్య 
నృపులను, బంధువులను గొనిరమ్మని సుమంతున కాసతిచ్చిన 
నాతడు సరమహీశుల నాదరించి తోడ్కొని కొన్నిదినం 

100 








శుడవభాగము 





బులకు జనుదెంచిన వనిష్షుం డెంతయు నలరి జేం కిట్లనియె 
“భూపతు లుదబును జనుదెంచిరి. వారి నందజ మ ర్యాదల 
మన్నించితివి. సకలమును సిద్ధమయ్య. కావున మఖంబుసేయ 
నరుదెమ్ము. ఆని వసిషొండు పలుక దగరథు. డొక శుభదిన 
మున ఇాంతాస మేతుండగు బుశ్వక్ళంగుని దోడొ గాని ల 
వాటంబు సొచ్చి కులకాంతిలును దానును బావనస్నాన 
మొనర్చి దీక్షవహించి యలరుచుండ నానాటి కాయజ్ఞ భూమిని 

“బాలురు వృద్ధు లంధులు విపన్నులు రోగులు యూగు లోలి భూ 

టు! బుత్యోజు a (బాహ్మణు లార్యులు బంధు లు న్న 

శ్రీలు సమ _స్టజాతులును జేరి తగం దమ యిఠిగ్ల కైవడకా 

మేలగు నన్న'పానములు మెచదవం గయికొొంచునుండ కా. 

యిరువదియొక్క_ యూప స్తంభములు సంస్థాపించి, చతు 
ప్వ్పాదంబులును, వ. జలచరములునుగా, మున్న్నూణు 
పశువులు పరివేస్ట్రీ౧ప నశ్వంత్నింబు నడుమ నిడి యు క్షక్రమం 
బున నము నూలు పశుప్రుల విననించి మేమే దేవతల 
శకేయేమ. తేముల నేయే పశువుల పలలంబు లర్హ్భంబులో యా 
యా దేవతల కాయా మంతేముు నాయా పశువుల పలలంబు 
లాహుతులు చేసి యశంబు నిశసించి, యాజకు లాయశ్యంబు 
వప పెటి 'వేదోక్షకమమున నాహుతులు సేయ నావ పాధూమ 
గంధంబు లాఘాణంబు సేసి యఖిల భూపాలుర పాపముల. 
బాయ సాయశ్వంబు సరాష్ట౦ంగములు నగ్ని కాహుతులు 
కన్యల యయ్యశ్వ మేధం బలోష కియాకలాపంబుగా బరి 
సమా పి నొందించిరి. 
101 


జయవిజయులు 





దశరథుం. డధికానందముతోోడ నయో ధ్యాపురము 
దక్క. తక్కిన పుడమి నుతీయు దవ్నీణగ బుఠి(జుల కొసం 
౧వ వారును 2 శరథ్టునిగాంచి “మేయక్కడ? భూమి యలు 
ఇక్కడ ఎపు డనుఘైనములందీర్తుము+ ఎపుడు వేదాధ్యయన 
® — 0 
మొనరింతుముశ నీవ సీపుడమిం బాలించుచు ధరణికి. డగు 
సురా లష్థ్ర ను సేాముంబు లొండె, రత్నము లొండె, ఢేనువుల 
నొండె యొొగసమొని*, దశరళుం డామాటలకు సంతెనించి 
వసిష్ట బుకె్టశ్ళం గాది బుత్సిజులకు. బఏికోట సునర్గ౧బును 
నలుబదికోట రణతంబులు నొసంగి తక్కినభూసురులకు చ. 
యం 
సునర్ష్యఎబులును, దివ్యాంబ నాభర ణావలు నొసంగి బుశ్యశ్ళం 
గుని; జూచి మారు పు శతికామే9,( చేయుండని (పారించిన 
20 ౫) గ 
నాముస్మ్‌మండును నల్లెయని పుత్రకామేష్ని సేయందొడంా. 
౧౧ ర 





-| శ్రీరామ సెగత లక్ముణ కేతుఘ్నుల జనసము |- 

అప్పు డప్పావన హోమీ వలన దివాకర సమా 
కారుండగస నొక దివపుగుషుండు పవి శ్రే హేమ పాయస 
వాతంబు హ స్త్రమున సమర వెడలి దశరథు వక్లీంచి “యను 
(పాజాపత్య్‌ ప్రుఠుషుయుకు, దననిక్శితమును నారోగ్య వ 
నయఘును బుత్రో త్స తిక మును నగ నిస్పాయసము న్మీపీయ 
పత్నుల కొసి” మని పలికి యా కోంచనపాత దశరథున 
కిచ్చి త దివ్యపురుషుం హన. నొంచెన్యు? 

దశరథుంకును పెన్నిధిగన్న వేదయుంబోలె నధికా 
నంచమునొంది యాపాయసము శెండుభాగముూలుగ నౌ_ర్చి 
మ భాగ కాసల్యకొసంగె. మిగిలిన సగనులో సగము 

102 


కనన త. 


సుమిత కిచ్చి కడమ సగములో నర భాగతం శక కొసం 
తక్కిన యరభాగము ముగుడ సుమితకొస Cn. ఆ  పాయసాన్న 
మును భుజించి కొసల్యాద్‌ "కాంతాతయము గర్భ ముల 
ధరించియుండ నయోధ్యావిభుడు  సరమానంద భరితు(డై 
యుండెను, 

తత్సమయమున నమర్యేషు నానతి నిం దాదిదేవతలు 
కిన్నర విద్యాధ రాదుల ఛామినులం దత్యుస్నతబలులగు ఫుల 
సృజియించిరి. అందు సురపతి వాలిని భానుడు నుగీవున్ని 
ననిలుండు హనుమంతుని, ననలుండు నలుని,వరుణు(డు స్‌లుని. 
గుబేరుడు సుపేణుని, విశ్వకర్శ గంధమాదనుని, సురమంతతి 
శరభుని, నశ్వినులు మైందద్వివిదులను బుట్టించిరి,  మణీయు( 
దక్కిన గరుడ గంధర్వకిన్న రానులు పర్వ శా కారుల సువర్లాని 
లబలసంపన్ను ల. గామరూాపుల వలీముఖో త్తముల. బుట్టించిరి. 
అందటకును విభుడై వాలీ ఆరియంతు రురజెకు, 

పదంపడి దశరథ్టుండు వసిస్థా దిమహామును ల బూజించి 

డొంలిపి సుఖంబున రాజ్యము చేయుచు బుత్రోత్స త్రి త్రి 
శదురుచూచుచున్నంతం బం డెండవ నెలను Ee నవమి 
బుధ వారమున[బునర్భసునక్ష తయుతకటక లగ్న మున? గ "సల్య 
హగి కర్లమగు రాముని దశమిగురువారమున మోనలగ్నమున. 
క భరతుని, నేకాదళి శుకవారమున నా శ్లేపొనక్షత్రయుత 
కర్కటక లగ్నమున సుమ్మిత లక్ష శె శతుఘ్నలను గనిరి, 
తేత్సేమయమున సురలు విరులవానలు గురియించిరి. అప్పరస 
లాడిరి, గంధర్వులు పాడిరి, దేవదుందుభులు మొర సెను. 
103 


జయవిజయులు 


దిశరథుండును బకిపూర్ణ మనోరథు. డై సూతవంది 
మాగధులకు. ఛారితోవికము లొసంగి భూసురులకు గోదాన 
సువగ్గ దానము లిచ్చి సకల జనుల నిష్టాన్న పానాదులం 
దృపుల( చేసిన వసిషు(డును బాలురకు డాతేకర్భానాల నిర్వ 
పంచి (కమముగ న గతనయునకు రాము(డను నామంబును 
చౌక కొడుకునకు భరతుండను నామమును సుమి తానందను 
లకు లక్రు ఇ శతుఘ్నులను నాఖ్యలను నొనరించెను. 
అంత రామలక్ష్మణ భరగిశతుఘ్నులు వేద వేదాంగ 
ములను, ధను్వేదంబును, సకలకళలను నభ్యసించి గ జూవ్యా 
రోహణనిపుణులె యన్యోన్యాను రాగ ములచే _ శసజంతేయు 
నొప్పుచు గురుకు కూష సేయుచు శఈూరులై నితికునలులయి 
యుండిరి. 
-/ రాయలత్ముణులు విశ్వామి[త్రు వెంట. జను శ్లీ- 
ఒకానొక దినమున దశరథుడు తీనతనయుల. గనుంగొని 
వారలకు బరిణఆయముసేయండన మది. దలపోయుచుడ నధ్వర 
సంపూజిత ఏతిహో[ తుండును సర్వసంయమిజన సో తపాతుడు 
నగు విశ్వామి(త్రుః డేతెంచెను. అత్తజి నయాధ్యావిభు(డు 
డావాకికునివలన నాతనిరాక నెటింగి యెదురేగి (మొక్కి 
వివిధసపర్యల నాతని సంత్భపు గావించి యుచితాసనాపీనుం 
జేసి యాతని కోరికల నిత్తుననియె. మునీశ్వరుండును సంతేసించి 
దశరథు సేమమారసి యిట్లనియె. “రాజా! దశరథ! మారీచ 
సుబావు లనునిరువుగు రక్క-సులు సాయజ్ఞి వేదికలపై మాంస 
రుధిరంబుల( జల్థుదు6 (గతువిఖ్ను మొనర్చు చుందురు, ఏనును 
104 


"రండవ భాగము 

దపోన్యయంబున కోర్వంజూలక వారల శపింపనైతి, కావున 
సీయ్మగసుతుండగు రాముని చాలు: డనియెంచక నాతోడం 
బంపిన దుష్ట రాక్షుస సఎహోర మొనగ్న్చి యాలే(డు నాయాగపరి 
పాలన మొ సర్పును. నామాట నమ్ముకున్న నాతేని నుహిముబు 
వసిషువలన( ప నేరును సపుత్తు)ని వజకవచము 
వలే గాచి తెచ్చెదను” అని పలుక దశరథుండు తన యగ 
పు త్తగవియోగమున కోర్వంజూలనని నంకించుచుండ గాభేయు. 
డాజ్యా హుతులచే మండు Se రణి కోపాన్నిచే చెమండి 
పడుచు దశరథునిజూచి “తొల నాకోర్కి_ నొసంగెదనని 
మృపావచనుండ నెతివి, స్‌వును నిహితులును సుఖంబుగ 
నుందు।డు. నేనిప్పుడ గసోయెదిననియె. అంత విశ్వామితు 
కోపమున నేమగునోయని దేవతలు భయముసెందిరి. పుడక 
మియు వడంకె. తత్ప్చీమయంబున వసిస్థ్ట్రమునీ9వు ౨ డాన్భపుని 
గాంచి “ యకోధను(డవగు నీవు నీచుని మాడ్కి_ బాంకుట 
యర్హమాళ కొర్సికుండు సామాశ్యుండుగాండు, ఆత.జెణులోని 
య స్ర్రంబులు లేవు. నిశాచగుల వధింప నమ్ముునీ (ుడు 
సమర్థుండయ్యును ఈనెపముననీయగ /సుతునికి మేలొన గూర్చం 
దలంచి యిశ్లేతెంచినాడు. కావున _వెళంబ నీతనూజుని గాథ 
యునకి స్పి పుపుము”నియెను. దశరథుశును ముడితేహృదయు( 
డగుచు. చానును దన శాంతేలును రామలవ్షస్ణణుల దీవించి 

యాసంయమిందు ని వెంట బంపిరి. 
రామలక్ష్మ్ణణు ణులును పీ శ్వామితు్రని వెంట నరయోజన 
మరిగిరి, సరయూనది దశ్నీణతీరము సేరన చ్చటవిశ్వామి తుండు 

105 


జయవిజయులు 


రామచందు నవలోకించి, “రామా! ఆణశలియుు దప్పియు 
"మొదలగునవి నినుంజేరకుండునట్లు సీకుంగొన్ని విద్యల నుపదే 
శించెద. నీవును నద్మీపవాహమున కుద్దు:డ వైరమ్మ న నాళం 
డును బవి(త్రజలముల వార్చి వచ్చె. 

అంతే మునీం్యదుందు బలాతిబలలను విద్యలను రామున 
కుపదేశమిచ్చి యాతేనితోడ “రాఘవా వీని జపించితివేని 
సవ్ర న్ని దించియున్నను [బమత్తుండవె యున్నను! రాక్షసుల 
వలన భయము గలుగదు. మటణీయు సీవిద్యలంబఠించిన సెజు 
కను నె'భాగ్యమునను శుచియందును గౌరవమునను బలము 
నను భుజ కౌెర్వమునను ముల్లోకముల నీకు. (బతి, లేకుండు” 
ననిన కౌసల్యానందనుండును సంతసించి యామునీందులకు 
దానును దమ్ము(డును శుశూవ లాచరించుదుం జనుచుండి 
మార్గమధ్యమున మునీ-[ను నానతిని తాటకను సంహారము 
గావించిరి, పన్ముట వాసు నిశ్వామితుం న్మాశమము. చేరిరి, 
లేత్సమయమున నచ్చటి మునులు వి శ్వామ్మితు. బొడ(గని 
యుప్పీ యెదు శేగుదెంచి యర్హ క)నుమున నా ముఫ్వురం 
బూజించిరి, అచ్చట ముని సహితులగు రామలక్ష్మణులు 
ముహూ రమా త్రము పశ్యమించిరి, అప్పుడు రామలక్ష శ్రా 
కెరికుగనుగొని “మునివర్యా ! మోరి దీక్షవహింపుండు. 
దుష్టరాక్షసుల నివ్లీంచి మో మఖంబు రశ్నీంచెదమని యా 
రాతి) సమా హితచిత్సుల యుండిరి. 

మణునా(డుదయముస కాలకృత్యములు సలిపి యగ్ని 
హోగేత్రము లాచరించుచున్న విశ్వామిత్రునకు నమస్క_రించి 

106 


డన భాగము 


మునీగదా ! మే మెంతీకాలము నీయజ్జము కాపాడవలె 
సన్న సాచ్చోటనున్న మూనులు “ కౌశికుడు దీక్షనహించి 
వనమున మఖము గావించుచున్న వా(డు, మీారన్ముని౫ద్లు 
నిదిమొదలుగ నాజుపనములు సావధానమనస్కు_లె కాచి 
యండుండోనివ వారును శరమ్నులుధరించి యేమజక యున్ద్‌* 
న్నుఖులె యుండిరి, 

ఇటుండ నాఆజవదిగమున మారీచ సుబాహులను 
రాతి)ంచరులు నభంబున మాయాకేనూాతే ముల(బన్ని రక్త 
ఛారలు తుజ దోపు? ఉరియింప రాముకొక విగితెశరము 
మా+ీచుని విశాలవక్షము పె నేసిన నతడు శర వేగమున' దో 
యధిమధ్యమున. గూలెను వెంటనే యా గ్నౌయా స్రుము 
పయోగించి సుబాహువశ్యంబు చేదించి యాతని నంతము 
నొందించిః విశ్వామితు) యాగసంరశ్ష ణము గావించెను. 





4 సీతా వినావాము 4 

వీమ్మట గొతీము నాశ్రమమున రాము(డవాల్యా శాప 
మోక్షణము గావించిన నన్నాతియు నాతిస్‌ కతిధిసత్కారము 
లాచరించి యనేక విధముల బ్రస్తుతించి తన (ప్రాణనాథు నాన 
యించెను. విశ్వామితు'(డును రామలక్ష్మణ సమేతు(౫ 
విధిలాపురము శేరి యందు జనకుని య్వువాట౦బు సౌొతేర 
జనకుంకు వారలబూజించి యతికౌతుకమున గామలక్ష్ళుణుల? 
గనుంగొని “లోక తాణపారీణులగు ని రాజకుమార ఖర 
లెవ్షిిరని యడుగ సాగాధి నందనుండు “వీగోదశర థనందనులు, 
సీర సిద్దాశ )మమున( దాటకయంచి, సుబాహుం గీ టడంచి 

107 


జయవిజయులు 

యహల్య శాపము నావి సీగ్భృహమ్ముననున్న మహే హాశ్వరుని 
చాపము జూడ నేతెంచొరనియె, అంత, “నాకులజులడైన 
రాముండెల్లి ముక్క_ంటిఢనువు విజిచి నీతీ. బరిఇయమగు'నని 
చెప్పుటకు నాకంబున కరిగెనోయను విధమున సూర్యు(డు 
(గుంశెను, ఆరాత్రి వేగిన విశ్వామితు నానతి మిధి లేశుడు 
తీ నయింట తరతరములనుండి యున్న శివకార్సుకము బాహు 
నన రు భటులచే- చెప్పించి సభ ముందటంటబెట్టి 
“ఈవాప మెక్కె_డిన రాజన్యునకు మదీయపు త్తి) బమో 
న నొసంగెద”ననె, అంత విశ్వామితుండు రాముంజూచి 
“యోచాపము సెక్కు. పెట్టుమన రామచందు(డును దాని నవ 
లీలనె తీయలన ల సక౦బు నదలిన నడియును బెళ పెళ్ళా 
రావమ్ముతోడ "రెండు ఖడములయ్యెను, అత్తజీ జనకు 
డమి తొనందమునొంది “నాకూ(తు రామున కిచ్చెది” నంచు 
గాభేయుతో. బలికి తన మాతుల దశరథుకడకు. బంపి యీ 
వృత్తాంతము నాతని శెటింగించి రండనియు. వారట్టుగావీంప 
దశ స్యందను' డత్యానందను నొంది వారల కనేకదివ్యాంబరా 
భరగణాదులొస(గి యమ)టునా(డు వసిష్ట వామదే వాదిమునుల 
తోడంగూడి మిధిలానగరమున శ్రీ తెంచి జనకుండును దగిన 


చోట విడియించి వారల సత్క_రించె. అంత శతానందుడు 
సకలగుణాభి రాము(డగు రామునకు. జారుగుణశీలసమేతయగు 
నీత్రను బెండ్లి"సీసి జగన్ను తేకీ రిబాందుమని పలికిన దశస్యం 
దను. డమితానందనము నొంబెను. 

108 


రెండవ భాగము 

మణియు జనకుడు లక్ష ్రణునకు నిజతీనుంజయగు 
నూర్మిళనీ, దము గడగు కుశధ్వజుని నందనలగు మాండవీ 
శుంతక్రీర్తులను భరతశషతుఘ్నులకు నిచ్చి యగ్నిసన్నిధిని 
"వేదో శ్ర (పకారమునం బాణ్మిగహణము సేసెను. అంత 
నా నలువురు కుమారులు నగ్ని దేవునకు,మునులకును డశరథ 
జనకులకును నమస్క_రించి బహువిధ భూసురాశ్రీర్వాదముల 
నుల్లసిల్సీరి. 

జనకుండును గూతుల. బిలిచి బుధ్లులు సెప్పి. భూవ 
ణాంబరాది సంపదల దనియలో నిచ్చి యాపు లెతయు సంత 
సింప నయ్యినకుల నాథుతో ననిచె, 

దశరథుడు బంధుమిత్ర సచివులతోడను సేనల 
తోడను గూడి తనతనయులును గోడండును జనుదేర నయో 
థ్యాపురమునకు( బోవుచుండ మౌార్షమధ్యమున, బరశు 
రాముడు మహోాదర్పముతో నేతెంచి రాము నడ్డగించిన 
నాతం జాజి నతని భంగపరచె. భార్షవుండును '్రైఠాము ననేక 
విధముల సన్నులించి (పదవ్నీణ మాచరించి మ హేందాదికి 
నరిగె. దకశరధుడును సంతసమున న యో ధ్యాపురము 
(శ వేశించెను, 

[రావణుడు సీత నపహరించుట - 

అ యోధ్యా వీభుయను రామునకు. బట్టా భియేక 
మొనర్చందలంచి మున్ను కైకకు నశు(డై తానిచ్చనట్టవరమ్ము 
కతన నన్ఫతే మాడణజాలక  శాముని నడవి కనిచె. జనరు 
న శిరసావహించి రాముండును సీతాలక్ష రాణులు తన్ను 

109 


జయవిజయులు 

సేవించుచుండ నయో ధ్యాపురము విడిచి సిజపద , సేవా నిర 
తుడగు భరతుని రాజ్యమున నిలిపి చి తేకూటా చలము 
తాపసో త్తమశరణ్యమగు దండ కార ణ్యము. య 
అందు ననుజసమేతు(డౌ తన నాతితోడ రాము, డొక్క పర్ణ 
శాలయం దుండ రావు చెల్లెలు కూర్ప్చణఖయనునది 
రామునిం గామించిన లక్ష్షుణుడు _ దాని పక గః 
దాని విని ఖరదూషణాదులు పదునాల్లు వేల రక్క_సులు 
రామునివైకి రా నాతండు కదనరంగమున వారల బాణానల 
మున భ్థ భన్గము గావించెను, 

జానకినె"ందర్య్భను విని ee మదన బాణనిర్భి 
న్న్న వాగయు(డగుచు నమ్మగున వపహరింపందలంచి నీచుల 
డగుమారీచుని బంప నాతంచుపనిడిల్హైయె నటించుచుండ రాము. 
డాతని కపట మెజింగి యాతని వధింపంబోవ నంత రావణుండు 
సన్యాసివేషమున. బగ్గ శాల జొచ్చి నీతంనొనిపోయె, ఇట్టసు 
“రేశ్వరు. డన్యాయముగ నంబరఏ[ని పీత(గొనిపోన్చచుం బక 
వేగపరిహాసితవాయువగు జటాయువను సత్మీందుం డడ్డమెన 
నాతని "ఘోరాయతి హేతి. (ద్రుంచెను. 

అంత రామనరపాలుండు సీతే వెదకుచు నిజకార్యనిహ 
తు(2 జటాయువునకు( బరలోక క్రియలు నిర్వ ర్లించి బుశ్య 
మూూకంబునకు(జని చరణఘాత చూర్గగావుడగు స్నుగీవ్రన 
క భయ మొసంగి దశాస్యమానోనూలియగువాలి నొక్కకోల 
నవ ఏల. గూలనేసెను. వీమ్మట రామవిభుండు నీతా న్వేషణ 

న్నకె బలవంతు(డును మతిమంతు"కునగు పహానుమంతుని. 
110 


“ండవ భాగము 
బంపీన ls యతిలాఘవమున సముద్రము లంఘించి 
లంకంజొచ్చి నకంగని తిరిగివచ్చుచు నక్షకుమారాదుల వధించి 
యమరాహీిత దత్తవాలాగ్నుల లంకాదవానమ్ము? సేవని తన 
రాకకై యెమరు సూచుచున్న రాఘనవునకు. దా నొనర్చిన 
యర సలీకర్ముంబులు సెప్పీన విని జానకీవల్టభుండు వానరసెవ్యం 
బులతోడ వెడలి లవణసము[ దతీరంబం జేరెను. 
4 లంకాఫ్రరమున విఖీవణుండు రావణునకు నీతిచెప్పుట + 

రావణుడు వేగులవాగివలన డాశరథుల వృత్తాంతము 
నంతయు నెణి(గి వానుమ-తులివే నయిన పరిభవము దలంచి 
య నలగ కలయంయజూచి? “ఒకానొక వానరుడు పారా 
వ్‌ దాటివచ్చి వనమ్ము వెతికి యక్టకు( బరిమార్సి నా 
పురము గాల్సె, ఇక నన్ను లెక్క సేయక వానర సేన తోం 
గూడి రామలక్షణు లేగలినైన సముద్రము దాటివప్పెదరు. 
చారలతో. గయ్యము తప్పదు. కావున మం్మతులగు మోర 
లందజు నాణోచిచి వారలు సాగరము చాటి రాకమున్నె 
వారి జయించు నుపాయంబు సెప్పుగిడనియె, అంత(గొలువున 
నున్న రక్క_సు లుక్కుమిగిలి ఖడ్డరోచులు నిగిడించుచు 
“దేవా! వేరు గెల్చి పుష్పకంబు గొని కైలాసమెత్తిన స్‌ 
క సాధ్యం బెద్ద $ అదియునుంగాక మహేశ్షరమును యాగమెొ 
నర్చి లబ్ధవరుం డయున్న జగదాభీలుండగు మేఘనాథుండుండ నీ 
కీచత కుల? ” యని పలుకుచు నుహాపార్భ్వుండు మెపహారా 
చరుండు మొదలగు మేటిరక్క_సులు (క మ్మైజుంగు లెగయ 
సాయుధము లంకిందుచు వణుజూచి*ోమేమానరుల వాన 

111 


జయవిజ రులు 





రుల దునుముదుమ. పొడుతుము. చెక్కు_దుము. [నక్కలు 
చీయుభుమ”ని రోషవపపువభీవణఫావణముల. బలుకుచున్న 
వారి వారించి విభీవమ్లుం. డిటనియె. 

౧౧ 


“విశాచరులాక ! వినుడు. మన రాజు రాము భార్య 
నన్యాయముగ మాయోాపాయముస( దెచ్చ్‌ తపక్‌ న్‌ా 
దుశ్చ్వారిణియిన శూర్పణఖ భయంక రాకౌొరముదాల్సీ జానకి 
[మింగంబోయె. అందుకె పూనికతో నేగి ఖరాదులు 
రామునిచే మడిసిరి. కావున వారలం దేతప్పుగలకు ? మనము 
పంతేము లాడినంత నె వా శెబుగుదురా * హనుమంతు. డట్టు 
'సేయునపుడు మొరందటు నిచ్చటలేరా? అది యట్టుడనిండు. 
సామదానభేదంబులం. బీయోగించినం గదా వికమోద్యో 
“ంబు? అదియును విరోధిమత్తుడైయున్నను పీతీబలుండైనను 
నీతివిదులు సనునండ్రు. రఘురాము. డ్మపమత్తుయ నధికబల 
సమేతుండు నగుట నెవ్వరికి నజేయు*డు. అంతియ కాను. ధర్మ 
మెచ్చట నుండు నచ్చట జయముండును. కాన్ఫన రాఘపులతో 
వృథావెరము దగద”ని పెక్కు. హేతువులు సూపి చెప్పుచు 
దశవదను గనుంగొని “రాషసే్యడా ! నిన్నును మమ్మును 
మంతు9లను సైన్యమును, రఠ్నీంపం దలంచితివేని వై దేహిని 
రామున కీమ్ము. ఖరుడు తృణకల్పు.డై వ కాము 
నిచేం గూలుట కంటివి. గదా?” అని చెప్పుచుండ రక్క_సుల 
వం డతని నిష్ణుర వాక్యములు విననొల్తక నిజనిశ*సముసకుం 
జనిన సందబును దను తమ నివాసములకు. జవిరి, 

112 


రెండవ భాగము 


గ 


విభీషణుడు మజునాండు |పభాత సమయమున నమ 
రారి గృహమున కేగి మంత్రివరులు గొల సింహాసనమున 
నున్న యన్నంగని మొక్కి. తన్ని యోగమున నొక్క సువగ్గ 
పీథ్రమున నుండి (పసంగవశమున _ నాతనితో నిట్లనియె. 
“అన్నా! నీత నీ విచటకుం చెచ్చినది మొదలు దుగ్నిమి త్ర 
ములు పెక్కు. గానణబడుచున్నవి. ఈ యుత్చౌతములకు 
సీత రామున కొప్పగించుటయె శాంతి. ఈవిధంబు మంత్రు 
"లెజిగియు. నీకు. జెప్పపజతురు. అపదలందు హితమ్ము 
పలుకవలదా'?౫” అనవుశు రొవణు(డు (వొర లమరగణ 
ముతోవచ్చినను వెదేహిని విడువనోప. నీ హితోకుల 
విననొల, నవెందైనను. జనుమ”ని పల్కి మందిరద్వారము 
వెలువడి కనకరథాధిరూఢు.2 యాసానమంటపమున శే తెంచి 
మణీఖ చిత సింహాసనారూఢు._డై శే జ నిజసయోగమున నందజు 
న ర్రాసనములనుండం నొండొక చేపునకుం గొలువు కలయ. 
a “నాతమ్ము(డగు కుంభకర్టు(డు నీతవు నేను చచ్చుట 
మొదల/సనవి యెణుయ(డు. కావున నాతేని కీసంగతి వఏినిపింప 
వలె” ననుచు ళూర్చణఖ ముక్కు_హోవుటయ్సు ఖరుడు చచ్చు 
టయు సీతను నేర్చున దాను దెచ్చుటయు, హనుమంతుండు 
పురము గాల్పుటయు పరుసగ నంతీయు, దెల్సెను. 


అంతం. గుంభ కర్టుండును రావణు-జూచోకార్య వేదివయి 
సీతందెచ్చి తివే. రాఘవ ధనుర్విము క్త [కూరశిలీముఖాగ్నియుడి 
గ i 
(మస్పము. సితిమార్షమున య నిశ్చయించి మర్యాద 
l 


జయవిజయులు 


తప్పక కార్య మాచరించునతండు మోద కష్టముల నందండు, 
ధర్మమును విడిచి వర్తించువాండు సంతాప మొందును. 

“ఎలుక లేక చపలుం డేవంక(దిరిగిన నల్చ్పమతులు వాని ననుసరింతు 
రొక్క_కొంగ పాజ నున్నకొంగలుగూడ నెగసిపాలుచునికి తగవు కాదె? 
అదియునుగాక, 

ఆదిను ధ్యాంతరహితు..డైనట్టివిస్లుం డసురకులవధార్థం బిట్టు లవతరించె 


రవికులారిధిసోము.ండౌ రామ. చర్శదుం జా మం సామాన్య 
నరుడు గాడు.” 


“ ఈవిధమునంతయు నారదుచేమును 'నేవింటిని, కావున 
పీశను రామున కర్పింపుము.అటులయిన మనకుశుభంబుగలుగు 
నినిన నప్పలుకులకు. గటకటంబడియున్న దశగ్రీవు కోపరస 
భావ మెటింగి శొంతసేపునకుం గుంభకర్చుంయు. “దాశర 
థులు చం(దార్కు.లైనను ననల వరుణులైనను ధనదపవను 
'లైనను నాదు పరిఘంబు పాలుగాక నను గెలువగలరా? రణ 
రంగమున రామలక్ష్మణుల సుగీవాది వానరుల [మింగెద” నదె. 
ఇటులనే మహాపొర్ము స్వండును [బహస్తు-డును వారల నవలీల. 
దునిమెద మనిరి, 

అుత విభీషణుడు కుపితమానసుండగుచు వారలం 
జూచి “వాయునందను(డు లంకాదహనముసేయునాడు మన 
మందుబోయితిమి? 'నేండెవ్వుండును సీతంబుచ్చుమనండు, రామ 
చందుని సామర్థ్యము యుద్ధమున చెణి౫దరుగాక',, యనెను, 
మేఘనాధు. డప్ప్‌లుకులకు.గనలోనూడులోకముల జయించి 
'చేవాంగనల. జెజంగొన్న దశకంఠు తన్యుండవైన ని కీచ్చేద 

114 


రెండవభాగము 


మాటలు నోటి కటులవచ్చె ? ” ననిన విభీషణుం డతని 
“సీతికోవిదు లల్పున్తి మూరుని, బహవుభామని ఛాలుని 
రహస్య మ సరసింతుకు నీబుద్గి యవగుణ 
ముల కాలయంబు, సీవు తర్మడికి పుత ; రూపమున నున్న పగతుం 
డవు. రాము డష్టదిక్సాలురలో నెవండునుగాండు. ఆడినారా 
యణుండు. ఆతని నావహరంగమున గెబ్య సీకలవియగునా ౯” 
యని పలికి యాతనిమాటలు లెక్క- సేయక యన్నంజూచి 
“జగతీనాధుండు సముదము దాటి నీవె రాకమున్నె ధరణీ 
నందన వానికి నిచ్చుట శ శుభము 2” నినదశ కంక డాతనిణగాంచి 
“పాముతో. జెలిమిసేయుటకంటు సీతోడ స్నేహముసే యుట 
కడుంీడు, నీవెప్పుడును పగవానిపక్షము పలిశెదు. నీకన్న 
నిక్కంపు పగవాండే మేలు. ధనమును, విద్యయు, కీరి యు 
నొక నికిగలుగుట కసూయపడువారు దాయాదు లే. కానన 
నిన్ను నమ్మరాదు. నీరు నల్లినీపత మందున్నను దాని నెట్టం 
టదో య+ు నీమాహృదయములు కలయవు. ఇట్టిమాటలింక 
పలికితి వేని. సహింపను.” అనిపలికిన ధర్మవిరుద్దములగు దశకం 
ధరువాక్యములును నీతియుక ములగు తము ని వచనములును 
మనమున( దలపోసి కుంభకర్లుం డేమియు ననంజూలక న్ని డాస 
కండె నిదమందిరమున కోరిగెను. తదనంతరము విభీషణుండు 
రావణునితో నిట్లనియె, 


“ నీవెత్తంజూలని నీలవంకసరి విల్లు పుడక శెవడిం దుర్మి పోగువె్టు 
నిలంగార్తవీర్యు చాహులు వేయు (దుంచిన పరశురాముని నాజి భంగపత్రిచె 


115 


జయవిజయులు 





నీఫుత్తు? వధియించి నీలంక గాల్నిన హనుమంతు నేలినయతని నేలె 
నట్ట రాముతోడ నసమాన వైరంబు పట్టి గెల్తుమనుట పడుచుబుద్ధి 
చనదు; సీత నిచ్చి శరణని రఘు రాముం గనుట మేలు చెడకమనుటమేలు” 
నావుడు రాశీ సేశ్వరు. డదరిపడి యొజనున్న నాలుశేల జళి 
వీంచుచు, హుం కారమ్ము సేయుచు నుజికి యురమ్ము దాటిం 
చిన నతడు మూర్చనొండి తనగద్దియనుండి భూస్టలీ వాల, 
ఆంత మన్నించుమనుచు. (బహసొదులతని గద్దియకు(దెచ్చిరి, 
పిమ్మట విభీషణుడు తెలివినొందడి “రావణా! కామ కోధాదులు 
నీమసమున నిండియుండ నీయందు నిర్మలధర్శ మెట్టుండును? 
నామాట లెట్లు సీసెివులం బొచ్చు” ననిన సెగింపక రాతసీం 
దుంండు పిహసునిజూచి ప్‌నిః గొలువు వెడలరదోయుమని 
పనిచిన నతండును గదిసి *నీ వెడనీతు లిచ్చట సాగవ్ర. కాన 
రాక్షసాధిపు ననువతిని శ్నీఘమె యొచ్చటికైనను జను 
మని యె,విఫపణుండును దనమంతు)లగూడి సభామధ్యమున 
నున్న రావణుని(జూచి “మహద్విరోధము వలదని చెప్పిన 
నిట్లు పరిభవించితివి. నామాట లిప్పుడు గైకొనకున్న రాము 
చేయబడిన యప్పు డెటుగుదువుగాక.పో యెద”నని పలికి విన 
తుండ తనతల్లిక డకు( జని యావెకు నమస్కరించి జరిగిన 
విధమంతయు ' నెటీంించి “ం ఘురాముంగొల్వ. జనియెద. 
ఫీవను దీనికి వగవకుమ” నెను. శైకసియు _పుత్తు 
జూచి “మోతండి) విశవసుడు మున్నా మో జనన 
కాలమున నె నాకి పెజీగించె, రావణ కుంభకర్ణ లొనర్చు 
116 


శిండన భాగము 





చాధలకు సహింపంజూలక నిలింపులు విష్ణునా శయింపనాతండె 
యిప్పుడు వరల వధమ్మున కే రాముడై జనియిం చె. చావగ 
మిగిలినవారల రక్షింప నీవె రాముకరుణచే నిలుతువు. కానన 
నీవింక శరణాగత నత్సలు(డగు గామునా|శయింపుము. తండీ 
నిన్ను. ద్రిమూర్తులును లోక పాలురున్కు (గహతారకలునుు, 
సమ్ము దములును, చేద వేదాంగములును, అహో రా తములును 
రశవ్నీంచుగాక ! నెమ్మదింబోయిరమ్మి ని దీవించెను. ఆత(డును 
గగనమార్లమున (జని రామునాశయించిన నాతండును వి భీమ 
ణునకభయ మొసం సము; as లంకా రాజ్య మున 

కసీ బక మ్ము సీయుమసి లత్మణు నియోగించిన నాత.. డట్టు 
గావించెను. 


అంత రామచందదు. డలలచే నాక సంబునొరయు చున్న 
పారావారంబుంబొడగని తనకు మార్షమిమ్మని వేడిన నదియు 
దారి సూపక తన యాన్నత్యంబు,జూపినం గాసల్వాసుతు(డు 
రెట్టించిన కోపమున వాణ బాణాసనంబు లండినమా। తాన 
జలనిధి గుల్లలు నాచులు చిప్పలు బయల్పడ. బెద్దబీడై యుం 
డెను, ఇటుల విపన్నుడ(యిన సము[ దుండు నదులలో మూరి, 
మంతుడై చనుదెంచి రామచందుని చరణముల వాలి 
యిట నిస్తుతియిం చె. “ఓసూర్యకులదీపకా! దీనమందార! నిక్క 
ముగ లోకములన్నియు నీగర్భమున. బ)భవించి యంద 
యడంగు. నివు స సత్తే (రజ స్త సమోగుణములచే సృష్టి స్టితిలయ 
ముల జేయునువు. నిను వర్తింప నే నెంతటివాండను? 
సేతువుగట్టి లంకంజుట్టుముట్టి సీచాణాగ్నిచే రావణు శిర 

117 


జయవిజయులు 


విన్నవించిన దాశరథియు దాని బూర్వ| పకార ముండుమని 
వీడకొల్చెను, వానరులును దివిజులు నుతింప మహ్మశెలమ్ము 
లును, వృషుములును దెచ్చి సాగరమున వారావధిగటిన 
రాఘవుండును వారలతోడ సముద ము దాటి లంకాపురము 
ముట్రడీం చెను. 
వానరుల సింవానాదములు విని రావణుడు తనమంత్రుల 
నవలోకింప దన మంతియు మాతామహుండునైన మాల్య 
వంతుడు రావణుజూచి యిట్లు చెప్పందొడలా. 
--€ రావణునకు మాల్యవంతుండు నీతి చెప్పుట 4 
ఉశాన సార్‌ పా! అన్నివిద్యల నభ్యసించి యఖలనీతుల 
'నెటీ౧ వలనుదప్పక వర్శించునతండు శతుల బరిమార్చి 
మైశ్వర్యంబుగలిగి మెలంగుచుండును. దశాననా! సంధియును 
వ్మిగహంబును తణీయెణి(గి చేయుట చే కార్యము పొసయు 
చుండును. ఆలోచింప సములును బలయుతులును సంధికి 
నరులు, చేవముని గంధ ర్యాదులుధర శ్రపత్షమున నలంబింతురు 
"కావున వారు రాముని జయము సూతురు. సీవిశక మాజు 
మాటాడక ధరణీసుత నిచ్చి రాము న్యాశయించిన శుభ 
మగును. మజీయు నొక్క. విశేవంబు సెప్పెద ఆదిని 
విరించి సురలకొజుకు ధర్మమును నసురులకొట కధర్మ 
మును నిర్భించె, కాంబట్టి తత్రత్కర్శుము లిరగడలవారిని 
రశీంచును. మనుజులు దివిజులవెపునను మనము రక్క_సుల 
గస నుండుటచే మనకు నధర్ధుమును వారికి ధర్మమును 
జయమును నొసంగుచుండును. కృతయుగమున ధర్మముచే 
118 


శిండవ ఛాగము 


నధర్శము నశించును. తేతాయుగమున నధర్మమువే 
ధర్మము నశించును. కావున నయవిదులు యుగధర్మ 
మెజబుగవలయు, రాక్ష సేం్యడా! నీవు వ్యసనాసక్తుండ నై 
యుగ ధర్మము మజిచి యున్నకతమున నమరులు తనివి 
నొందునటుల మసోమునులు యాగములు సేయుచున్నారు, 
అక్కారణమున ధర్మ మధిక మై యున్నయది. డాశర థియును 
ధర్భవ ర్థియెన కతమున నాతఠనికి జయ మవశ్యము గలుగును. 
నీవును తపముచేం గమలాసను మెప్పించి సురాసురాదులచే 
భయము లేకుండ వరముల బొందితివి. కాని నరవానరుల చే. 
జావ కుండం గాదుకదా? ఇపుడు విష్ణుండు లోకరక్షణార్గ మై 
రఫ ఘు రాము. డె జన్నిం చె అటుకాజేని వునుజులు సాగరీము 
గట్ట[గలరా! అదియునుగాక మననగరమున మహో త్పాతము. 
లనేకములు పుట్టుచున్నయవి, నృథావిరోధంబుమాని నావచ 
నములవినుము. “లోకములు దల్లడిల ల లంకారాజ్యముసే సేయుచు. 
బరదారంగొని తెచ్చితిదియనీ చేటునకు మూలమగును. కావున 
జానకిని రామున కిమ్ము. ఈకుండి లేని రామునుగ్రాస్ర్రములు 
నిన్నును నీబాంధవులను దుఃఖవారిని ముంచును.” 
అని పలికి మాల్యవంతు. డాతని క ధభావము నెటి(గి 
“రావణా! వృద్ధుండ డను గానం చెలిసియొ తెలియకయొ నీకు 
నిట్లు చెప్పితి” 'సనుచుండ ఖలుండగు రావణు. డామాటల 
విని యాతనితో “నాదుబలము నిందు). 'డెతీిగన6 జాలును, 
సముద )మునకు శీతువ్ర గట్టుటయు. నొక పరాకమమా?.. 
నీవింక నిట్టమాట లాడితివేని మావలన మౌాన్యుండవెనను 
119 


జయవిజయులు 





సహీంప(జాలను” అనిపలికిన నిరు త్రరుండై మాల్యవంతుండు 
తన మందిరమున శే”. 

పదంపడి రావణు వృ త్హాంతమ్ము విభీషణుని వుంతు)ల 
వలన రాము(డెటింగి సువేలాధిరోహణము సేసి లంక6 గలయః 
గనుంగొని దానియందమున కచ్చెరువునొందుచు. విభీవ 
ణునివలన నప్వురమునంగల విశేషములు సవి శేషముగం దెలిసి 
కొనియె, అంతవాన రులకును రక్క_సులకును సంకులయుదము 
ప్రవ ర్షిలె, ఇంద )జిత్తు యుద్‌ మున రామలకుణుల నాగపాశ 
మున బంధించే, రాముండాదిపురుషుండయ్యును దాను మును 
బలి బంధించిన ఫలమనుభవింప కేల పాయు నన్నటుల నిల నొ 
అగ. మేఘనాథుండు రామలక్ష్మీణులు తనచే మృతినొందిరని 
సంతసమం చెను, నీత దుఃఖం చుచుండం దీ)జట యామె నూర 
డించె. అంత రాముడు తెలివినొంది కమర దుఃఖం 
చుచుండ నారద మహాముసిందు డు రామునకు. కమ 
యాతనిమహిమలంగొనియాడి సీవాహనమగు వైన సే ఆతయు.దలం' 
చిన నాగపాశంబు లూడునని బోధించే. అంక రాము (డు 
సుపక్టుదల(చిన నాతండు దుగ్గవా రాశనుండి యీ తెంచె, ఆతని 
తెక్క_ల చప్పుడు దూరమున నెజింగి భుజగములు భీతిని రాఘ 
వులవిడిచి దూరముగంజనియెను. _వెన తేయుండును రామునకు 
నమస్కరించి యాతని నెలన్రనకు జనియెను. 

4 కుంభకర్థాదుల మరణము $-- 

పిమ్మ టధూమాాక్షుండును, అకంపనుండును విజృంభించి 

ఘోరముగ సవమురముగావించిన వాయునందను(డు వారలనంత 
120 


రెండవ భాగము 





మునొందిం చెను. మహో కాయు( డందుచే( నీత, రావణుండును 
ప్రథమ యుద్ధంబున రామునిచే నోడింపంబడి యాతని. చేజికను. 
గొన(జాలక ఫౌరులు బెదరునట్లు లంక (జొచ్చి కాంతచింతించి 
నిర్జర దాన వాదుల దృణంబుగ ' నెంచుకుంభ కర్లు నిదందెలుపు 
డని. అంత యూపవపాశమహాోద రాదులు తదీయశయన గృహ 
ద్యారమ్ము(బ వేశించివారు దెచ్చిన ప చ్చిమాంసమును మేరుపర్య 
తోన్నతముగం (బోవిడి మద్యభాండములను దించి యాతని 
విజయగీత ములంబఠించిరి. అంత: దెలియకున్న బొబ్బలు వెట్టి, శంఖ 
కాహళాది సంకులరావము లొనరించి పీనులకి )౨౨ద బది వేవురు 
రాకసులార్సిరి. అప్ప టికిని దెలియకున్న పర్యతశ్శ్ళంగ ములు మై 
బడవై చియు రోకళ్ళ మోాదియు( బిడికిళ్ళబొడిచియుదం తావళ 
ముల. దొ )క్కి-౦చియు మోసంబుల లాగియు నాసీకా రర్యధ 
ముల మూసియు నుడిశెకు ,లేలము చెవులలో. బోసియు 
మేలుకొలుప నెట్ట "కేలకు నద్దశేగీ) వానుజుండు నిదుర సాలించి 
యావులించి కనులు వచ్చె. అంత రక్కసు లాతనింజూచి 
“అయ్యా! రాఘవులు సముదంముంగట్టి మనపుర మాక మించి 
మహాహవ మొనరించుచున్నారు. నేడు రావణుడు రాము 
నిచే నోడింప(బడి యాపరాజయృదెన్యము సహింపంజూలక 
నిన్ను మేలొ_లుపంబంచె. తక్కిన వి శేషము లాతనిచే విన? 
దగును. విచ్చేయుదురుగాకొయనిన నాతండు ముఖ్యపమూళన 
మాచరించి తనక తెచ్చిన జంతువుల భుజించి రావణుకడ 
శకేగుచుండ నాతని యాకారము సూచి వానరులు పరుగాతు 
చుండిరి వాని. గనుగొనిం రాముడు విభీషణునిజూ చి “యిది 
121 


జయవిజయులు 

యేభూతము? నాకు. చెల్పు' మన నాతడు “*ఇతండు కుంభ 
కర్టుండు. దశగీ)వు ననుజుండు. (బహ్మచే నెల్హప్పూడు నిద)పోను 
నటుల వర మొందెను. ఆటునెలల కొకనాండు భోజ 
నాదులకు( దెలియును, అప్పు డితే డజేయు(డె యుండును, 
చేడు నీచే దళాననుడు రణరంగముస నోడి యీతని 
మేలొ_లి వె, నేడు జాగరణదిన మ్ము కాదుకాన్రున నితండును 
"దేవర చేత. జచ్చును. వానరులు బెదర కుండ నిదియొక 
దారు యంతమని చాటయబుంపుమిని చెప్పీన రాము నానతిని 
సీలు డట్టు కావిం చెను, 


కుంభకర్గు[డును రావణు నాస్థ్రానమున( జొచ్చి యన్న 
చరణముల కరగి అపాన ఈ తన్ను మేల్కొలు 
పుటకు. గారణమడీగెను. రావణుండును దాశరథులపర్మాక 
మంబుగ్గడించి పహస్తాదుల మరణంబు దెలిపీ “మహో బల 
శాలివగు నీ సహాయముగోరి యిట్టుచేసితి. కావున వానరుల 
జంపి హత శేషుల గాపాడుమని యె, 


అన వఏని కుంభక ర్హుండు “అన్నా ! మోా(ది కార్యము నే 
నిదివర కె చెప్పితిని దా! మోహమునంజేసిన ఫల మనుభ 
వింపక తీరునా?ి యని యనేక నీతులు రావణునకుం జెప్ప 
నాతండు బొమలు ముడి వెట్టుచుం “బెద్దవాండని యెంచక్త నాకు 


122 


"రండవ భాగము 





నీతులు బోధిం చెద వాళొయనిన కుంభ కర్టుండు చేతులుజోడించి 
యన్నంజూచి నారదు(డు తనకు. జెప్పిన వృత్తాంతము దెల్సి 
రామునకు సీత నర్పింపుమని యెంత సెప్పినను వినండ య్యెను, 
అంత నాతని సంతోవ వెట్టందలంచి కుంభ కస్టం డన్న తోో“మన 
వారి నందజు శ రార్చుల నేర్చిన రామునేనోర్బెద. భయపడకు 

మని భయంకరమగు నొకళూలము గేలయబూని యుద్ధమున 
కేతెంచి [పళయభై రవాడంబరమున నార్చిన పతన. రఘు 
వీరు వెనుక కుంజనిరి. అంత రాముండు వారల భయముదీర్చి 
పురికొలుప వానరులు పర్వతములను వృషీములను బెజటికియా 
రుంభకర్హున్నివె వెచిక. రావణు తమ్ముండును తన నూలమున 
నానినసన్నిటిని నడుమన నటిక్షినె చుచుండెను. వానరులు 
పాపాణ పాద్యపహారముల నొంపం జలింపక కుంభక ర్లుండు 
వారినంద అంబటి పాతాళసన్ని భంబెన తన కంఠబిలమున దిగ 
'వెచి మింగుచుం దప్పిచని నాసాకర్లకోటరముల వెడలు వారి 
నొడిచికొని సమలుచు6 (గిందపడిన వారి గాల నేల జమరు 
చుండే, ఇట్లు ఫోరముగ సమరముసేయుచుం దన్నెదిర్చిన 
స్నుగీవుని మూపురమున బెట్టుకొని లం కాభిముఖుయడే రాజ 
మార్షమునం జనుచుండ వాన రాధిపుండు తన త్మ వదంతనఖాగ 9 
ముల నాతనినాసాక ర్లముల(దెంచి తప్పించుకొని తన_సెన్యము. 
వెరె. 

128 


జయనిజయులు 








రామలశత్మ్రీణుల వానరుల మి)0గదననుచు నేగుదెంచి వార 
లతో(దలపడియె. అ తటి విభీషణుం డందజం దలమిోజి సంగ 
రమున శే తెంచిన,కుంభ క రుండతని-జూచి సంత సించోతమ్ముండా 
సోదర స్నేహము విడిచి నన్ను. గొట్లుము, రాష సాన్యయ 
బీజ మంతరింపకుండ రాము నను గహముచే నీను లంకనుండం 
గలవు. మన వంశము రశ్రీంచుటకు దాశరథి నా|శయించితివి 
కావున రక్షణీయుండవు. కావున దొలగ౧మాయన్న (జూడుమి” 
నుచు న నేక పకారముల వన చరుల సమయించుచున్న కుంభ 
కర్దుంజూచి రాముడు “న కంచరి! నాదెసకురమ్ము! |బహ్మో 
దుల లోకములకు. జనినను నిను. జంపుదు” నన నాత. 
డిటనియెను, 
ఇ 


“వీడు కుంభక గుండు సుమ్ము; విక్రమం౦బు 
దూల నీ చేతంయిడ విరాధుండు గాడు; 
ఖరుండు గాండుు మారీచుండు గాడు; మనుజ 
వర! కబంథుం౦ండు గాం డల వాలి గాంచు. 


ఇదె నీతో సమరము సేయవచ్చితిని. నీయ స్త్రసంపదయు నీ 
వింటినేర్నును జూచి నిన్ను మి)0 గద ఇట్లు కుంభకగ్టుండు 
పెకి రాగ రామచ్య్శ దుండు వాలిని జంపిన బొణమ్ము నాతని వై 
నేయ వాండు గంవింపక గద దిప్పుచుం/గదియ దాశరధియును 
వాయవ్యా స్ర్రంబుం గొని వలవేయి దునుమ నదియు సింహా 
నాదంబుతో నచటికపుల రూపడంగ గదతో ంబడియె, 

124 


శిండనభాగము 





ఇట్టతండు వికలహసుండె యొక్కచేతితో నొక్క_సాలంబు 
వెతికి యాఖీలాక తితోడయజ తేర రాముడైర్యదముననాహ స్త 
ము దునిమి వెంటనె స ఆముల రెండుకాళ్ళు 
దునిమి యావ్యూ స్త్రముచే( 'బర్వతకూటనిభం బైన యాతని 
తల (దుంప నదియు లంకా పుర హర్మంబులం దోచికొనుచు 
జలధి మునిగా. కోటివానరులు సుడమి. జదియ నాతని 
కాయంబును నాభీలా రానముతోడ, నేలపై. బడియె. అంత 
వాత శేములగు రక్క_సు లత్యంత భయమ్ము తోడలంక కు. జాజిరి, 
కుంభ కరు మరణమునకు రావణుండును శోకిం చెను. 


విమ్మట చేవాంతక నరాంతేక మహో పార్శ్య్వాదులును 
రోషమున సంగర మొనర్చిన నంగడాదులు వారి మడియిం 
చికి అతికాయుని లక్ష్మణుండు చంప నిం దజిగ్తు (బహ్మో స్త్రం 
బువే రామలక్ష్మణుల మూరనొందించజె. అంత హానుమం 
తుండు బాంబవంతు నుపదేశమున సంజీవినిందెచ్చి వొారల6ంబున 
్టవితులంటేని సిన వానరులు లంకంగాల్చి యకంపనాదులంజంపిరి, 
పదంపడి సుగీ)వ్రండు కుంభుని హనుమంతుడు నికుంభుని బరి 
మార్ప్సిరి. మక రాశ్షు(డు రాముని వేం జచ్చె. ఇంద్ర జిత్తుని 
లవ్మ్‌ణుండు దునమె, రావణు శ కిచే లశ్ష్ష్ణణు(డు మూర 
నొందిన. గ)మ్మణి సంజీవిని గొనివచ్చి హనుమంతు డాతని 
బృతికించె. 

4 మండోదరి రావణునకు బుద్ది సెప్పుట ళీ---- 

రావణు(డు దనసుతులును, సోదరులును, హీతులును 

భటులును సమసిన, శు కాచార్యుణో 'యోజించి జయమున 3 
125 


జయవిజయులు 


పాతాళహాోేమంబు పేయందొడంగిన నదియు నంగచాదులచే 
భంగంబునొందె. అక్కారణమున మండోదరి నూజఖంచు చుండ 
దశానను. డమ్మగున. జూచి మగువా! నేడు. రాఘవుం 
జంపుదు. లేదా యాతనిచేం జత్తును. ఇదినిక్కము. నే 
రణమునంజచ్చిలి నేని స్‌ు సీతవధించి యగ్నీ (ప్రవేశము శ్పీరయు 
మోనిన మండో దరి _వాగశుంజూచోనాథా! సీవు పూజ్యుండగు 
రాముని రణభూమిలో గలున(జాలవు. అతండు దుష్టులంగన్న 
సహింపండు. మహానుభావుడగున తని గలువముక్క_౦టి కైనను 
నలవిగాదు. అమ్మ హో తుండు మత్స్యంబై శు)తిచోరు(డగు 
సోమకుంజం వె, కమఠాకారముదాల్చి మందర నగమ్ము వీపున 
ధరించి సురల కమృత మొసం7. వరాహరూపమున హీర 
గ్యాకుజంపి జలాంతర్నగ్న యిన ధారుణి నుద్దరించె. నర శే 
సరియె హిరణ్యకశిపు వధించి (ప్రహ్లాదు ను త్రమళీలుగా(వించె. 
వామనుండై బలి మర్దించె, పరశురాముండై. తనకుఠారమున 
దుర్మ దాంధులగు సవ ననలీల. దునుమాగె డె. ఇప్పుడునిన్ను 
జంప దశరథ సుతుండై జనియిం చె. అతండు పిన్ననాండె విశ్యా 
మితు) యాగంబు గాచి తాటకందునిమి, మూారీచుంకాజదోలి 
సుబాహునింగూ ల్పె. ఇదియు నీవె యెజుంగుదువు, మజియు 
నెవ్వారును సజ్యంబుగాం జేయ(జబాలని శివ్రనివిల్టు (దుంచి 
నీతంబెండ్రియాడె. నిన్ను చెజసాలం జొన్పిన కార్షపీర్యుని 
గూల్చిన పరశురాముని నాజి భంగపజుచెను, జనకు నియోగ 
మున దండకాటవి సొచ్చి ఖరదూషణాదుల వధించె. వాలి. 
జంపి సు గీవునకుం ప నిను. జంపీ 


శిండవ భాగము 
లంకా రాజ్యము విభీషణున స 1 ఛనలభంబువల వాని 
భాణాగ్నింబడి యేలకాలెదవు ? సీత రామున కిచ్చి మన 
రాజ్యము నెనసయ్మ్ని భోగములుమాని కానల తపము సలుపుద 
మనెను. రావణు. డంత తన భార్యంజూచి “ఏల యిట్లు 
చింతిల్లెకు? పరమార్థ మొక్క_టి సెప్పెద వినుము. 
“ఎబుయగుదు పద్మ బాంధవక్షులేశుండు సంకజనాభు6౫”ట యే 
నెఖుగుదు మున్న యిందిర మకీ హాసుత యె తనరాకు నీవ గా; 
“నెబురగుదు నాకు రాఘవమహీశుని చేత వధక్ళముంబు; ని 
పైజిగీయు ము క్తినొంవగ న ీష్టముగల్లుట నింత చేసితి.” 
అని యనెను, 


_---4 రావణుని మరణము 4-. 


ఇట్లని యుద్దసన్నర్యరడై రథం బెక్కి రామునితోసంగర 
మునర్చు రావణుని, పృథివిని. బదాజబీయె యరిభీకరు? 7 డెయని 
నిబ్బిన "రామునింవాచి సువేం, చుండు 'దయార్గ చితుడై తన 
సారధియగు మారే లియా చి “ దేనహికమ్ము (గ) నా. 
దెత్యభ ర రతోడ రణంబు సేయుచున్నవాండు. కావున నీవు 
వేగమె వున యగదము రాముకడరుం గొనిపొమ్మ' 'నియాన 
తిచ్చిన నాతండును నవరత్నశో భితమగు నరదము జనమున( 
గోనివచ్చి, రామునకు సమర్పించిన నాతండును విభీషణునను 
మతిని నద్దివ్యశ తొంగంబు నారోహణముసేసి. రామరావ 
సలల స్మ సూడ(గోక నాకవాసులు కుుహూహలమునం. 
జను-దెంచిరి, 


127 


జయవిజయులు 


 అమ్మహాసంగరమున రావణుడు రామునివె గాంధర్యా 
న్ప్రంబునేసిన రాఘనవుండును (బలివిశిఖమున దాసి. బొడిపేసె. 
రాకీసేందు(డు రాక్షసబాణము (పయోగింప _వెష్టవాస్పు 
మున రాఘవుండు దాని నడంచె. దోపాచరుండు సర్చకశూణ 
మేయ దాశరథియు గరుడా స్ర్రుమున దాని శాంతము 
నొందించె. దశానను(డు వారుణ్నాస్త్ర మేయ దశరథాత్మ 
జుండు వాయ వ్యా,స్త్రుమున దాని నాశన మొనన్చె. 
ఇట్టయ్యిరువురును బరస్పర కాంషీ( బోరుసలుపు చుండ 
నగ స్తుండను మునీందుఃడు రాముని కడ శేీతెంచి “ూతని 
న నేకస్‌ధముల సుగించి “రామా ! నీవు సర్వజ్ఞుప వయ్యు 
మానుష భావమున నెటు(గమి దాల్చుచున్నవా(డవు. నేను 
నీకొక్క_టి యుపడేశించెదననుట బేలతన మెయైననుసక లలోక 
హీతంబుగోరి శుభముల నొసంగు “నాదిత్యహృదయ' మను 
పుణ్యమహా సవం బుప బేశించెద. దాని సాదరముగం బఠిం 
ఫుము. నీకు జయముసమనూరున”ని దాసినుప దేశించియరి?. 
అంత రాముడు దానిపఠించి, నిశ తా న్ర్రముల బయో గించిన 
రావ: శిరములును బాహువ్రలును దెగిపడియు నెత్తురును 
నొప్పీయు. గానరాక వెంటనే మొలచుచుండెను. అక్కా_ర 
ణమున నిన గులాధీఘండు _దెల్యేభ రృంగూల్చనుపాయముగానక 
విన్న (సోయి యలసియున్న(జూచి, వినతుండ గుచువిఖీషణుండు 
వానికిటని యె, “రామచం్యదా! (బహ్మవరముచే వీని నాఖియం 
దమృతముకుండలాకృతినున్నది. అక్కా రణమున నీచేందెగియు 
శిరములును హ సములును మరలబుట్టుచున్న వి. కావుననాఖి 
128 


రెండవభాగము 
_పదేశమున నగ్ని బాణము వెచిన నచ్చటియమృత మింకును, 
అుతట మదమాంసనగులు దూలిన నిశ తా స్త్రముల నూట 
తొమ్మిది మాటులు కరముబును, శిరములును |దుంచిన 
నన్దనుజూధి పుం సావగల(డు, ” త్తు విభీషణుడు "సెప్పిన 
రాము? డాగ్నయా స్త్రంబు నుంతపూర్వకముగా సంధించి 
తదీయ నాభీగతమగు నమృతము. దదనలమున కాహుతిం 
చేసి నూటతొమ్మిదిమాజులు దలలును జెతులును న్మశమ 
మున దునిమిన రక్కసి క్షమగు నారాక్ష సేం! దునిశరీరము రవి 
మంశలమ్ముక్రియ నొక్క.శిరమున నొప్పుచుండినను నత(డు 
థెర్యమవలంబించి రాముపై ననేకవిశిఖముల నేయుచుండే, 
అత్రతీ మాతలి రాముని. జూచి *మానవనాథా! యా 
దురాత్కుని నాలస్యము సేయక చంపుము. తొెల్తీంటి యట్ల 
నిరములును జేతులును మొలచునేనూ? (బహ్మాస్తు మున 
వానిందెగటార్పుమోన దాశరథియు |బహ్మో స్రుమును భక్షి 
తొం దలంచి సురలు సంతసించునటుల రావణువె నేయ 
నదియు రావణు నురంబుదూరి తదియ పాణముల. [గోలుచు. 
బులీ యగనీత నిమిత ము వగుచు వసుమతికి రాశీసాధముని 
వధించితినని చెప్పటోన్ల పగిది నిల దించుకొని 
పాతొళంబు సొచ్చి నిమిషమా[ తమున, (గమ్మజి రాము 
తూణీరము సాచ్చె. రామబాణక్షతేంబుల రుధిర ధారలొలుక 
నిందునివజ)ంబుచే నేలంగూలిన కులపర్భతముమాడ్కి_ 
129 


పదని వాట సనా మమ మా నన 
ales Es మప షమ దమ 


రావణు డాక )౦దన మొనర్సుచు భూతలపతితుండయి 
యసువుల. దొజు(గ౫ను, 


ఇు జయవిజయులు ద్యితీయజన్మమున రావణకుంభ 
కర్ణుల జనియించీ మించిన విష్తుండు రామావతారము ని 
వారల నంత ముందించెను. 


180 


మూడవఫాగము 


ళీ నిళుషపాం ద౦ంతవక్ను9ల జననము $— 


చేదిదేశమున దమఘోష డనురాజు కలడు, వానికి 
సాత్వతియందు శిశుపాల గంతవక్సులను నిరువుగు పుత్తులు 
జనియించిరి. అందు. బ్రెవా(డగు నిశుపాలు(డు చతుర్భుజ 
లలాట నేత9ములతో నుదయించి రాసభరవమున  నేడ్చు 
చున్న6 జూచి తల్లీదండు)లు భయవిస్మ యాధథీన మానసు.లై 
యుండ వారికి నొక్క యశరీరభూతము “వీని నితరులుసంపం 
జాలరు, ఇతరు లెవ్వరు ఏీనినె త్రికొన్న యధికముగనున్న భుజ 
ములును మిగిలిన కన్నును నడ(గిపోనునో యాతనిచే నిత (డు 
మరణ మొందున” నెను. అయ్యశరీ? వచనములకు వారలాళ్చ 
ర్యమనస్కు_లె యాకుమారుల( జూడవచ్చిన వారి చెతి కెల్ల 
హాని నెతికొన నిచ్చు చుండిరి, 


ఇటుండ నొక్క_ నాయడు రామకృషైలఖలసుహ్ఫ ద్చాంధవ 
మం త్రిస మేతు లె యతివికృత స్వరూ పధరు._డైన యాహాలుని. 
దమమేన త్తయగు సాత్వతినిం జూడ(గోరి చేదివిభునిపురమున 
కేగిరి, మేన త్రయగు సాత్వతియు నబ్బాలుని మొదట బల 
భదు చేతికి 'నెకుకొననిచ్చి యనంతరముకృషమ్ల చేతికి నెతుకొన 
నిచ్చెను. కమలనాభు(డాకునూరు నెత్తుకొనుడు నంద జాశ్చర్య 
పడి చూచుచుండ( నధికముగనున్న చేతులును నధికమగు 
నేత)మును (గక్కు_న నడంగెను. సాత్వతియు నద్భుత చి_త్తయై 

10 181 


జయవిజయులు 


యశరీరవాణి పలుకులనప్పుడు దలంచి తన నందనునకు ముర 
'వెరివలన మరణమగుట మెటి(గి “నాఫుత్తు9ండు నీతి లేక 
దుష్టమార్షవ ర్తియై సీకపకారము సేయుచున్నను దయామయు, 
డవె సీ మందికి నపరాథశతముల సెపుమోని తన మేనల్టుం 
డగు జనార్హనుం చారిం చెను. కృష్ణుండును నందులకు సమ్మ 
తించుటచే శతాపరాధములు నిండునంతకు నితండన్యులచే 
వధింపంబడక్‌ కృమ్ణుసిచే నంతము నొందవలసెను, 
== ఇిశుపొలునికి (శ్రీకృష్ణునియం దుంగల విరోధ కారణము 4--- 

కుండినపురాధీకుడగు భీహ్మకు(డను రాజునకు రుక్మ్మీణి 
యను పు త్రి)కారత్నము లదు. అయ్యిందు వదన తనయేల 
[పొయమునం దన తండి గేహమున శేతెంచు సతిధి జనుల 
వలన గృషుని రూపబలగుణాదుల విని కృష్ణు(డె తనకు 
దగిన విభుండని యెంచె. ఆలలనావుణి రూప గుణశీలములం 
జింతించి యా జనార్సనుండును నామె బరిణయమాడ(గోరి 
యుండెను. బంధువులందజును గృష్షున కు రుక్మిణి నీయంగోరి 
రాం తల యుండ నామె పెద్దన్నయగు రుక్మి వివేక 
హీనుడై యా సుదతిని శిశుపాలుని కీ.దలం చెను. 

అంత రుక్మిణి యాత ని యింగిత మెటీ(గి తన కాపు(డగు 
నొక (బాహ్మణు నగ్నిద్యోతను(డనువాని(జీరి కొన్నిరహస్య 
వచనములు సెప్పి ద్యార కానగ రమునకుంబం వెను. ఆత(డును 
గృమ్షంగని యాశీర్వదించి సవినయముగ “చేవా! విద ర్భా 
ధీశథుండగు భీష్కకుండను రాజగలండు. ఆరాజుకూంతురు 
రుక్షిణియను ర్‌ న్యకామణిగ లదు. ఆచం. దముఖ నిన్ను వివాహ 

182 | 


మూడవ భాగము 


— 





మాడ (గోరి యొక_సం'దేశము విన్న వింపుమని నన్నుబంవి 
ఏనుము. 


“శీయతమూ రి యోఫ్రరుషసింహమ సింహము పొలిసొమ్ము గో 
నూయువు గోరుచబందమున మత్తుండు పైద్యుండు నీవ దా౦బుజ 
ధ్యాయిశియమైన నన్ను వడి దాంగొని పోయెద నంచునున్న వా 
డాయధమాధముం జెజుంగ డద్భుత మైన భవత్స్రతాపమున్‌ 


శాన్రున నీవు చతురంగబలముతోడ నెలి యేతెంచి శిశు 
పాలానుల సంగరరంగమున జయించి 'రాక్షసవివాహమ్మున 
నన్ను. గొనిపొమ్ము, వచ్చెదను. అంతిపురముననుండు నన్ను 
గొనిపోవుట యసాధ్యమని దలంచితి వేని యుపాయము సెవ్పెద 
వినుము, పెం డ్లికిముందు భవానికి? బూజసేయ నన్ను మా 
వారు గారియాలయమునకుం బంపుదురు. నేనును గారిని 
బూజించి మా గృహమున శేగు సమయమున సీ వేతెంచి 
నన్నుంగొనిపొమ్మని ఇెప్పెనని రుక్షిణే బేవి వు తెంచిన సందే 
శమును ఆవి రూపసౌంద ర్యాది వి శేషములును(బ్రాహ్మణు(డు 
హరికి విన్నవించిన నయ్యాద వేందు96 డిట్లనియె. 


“కన్నియమిో6ద నాతల6ఫు గాఢము; కూరుక్ష రాదు నేయి నా 
శెన్న(డు, నావివావాము సహింపక రుక్మి దలంచు కీడు; నే 

మున్నె యెబుంగుదుం బరుల మూ(క వధించి కుమారి దెత్తు; వి 
ద్వన్నుత మాంనుంద చ్చి నవవహ్నిశిఖకా వడిదెచ్చుకైవడి౯. 
వచ్చెద విదర్భభూమిక జొచ్చెద భీవ్శకునిపురము. సురుచిరలీల౯్‌ 

మో LH 
చెచ్చెద బాలక వేల్మిడి వచ్చెద నడ్డ౦ంబు రిఫ్రలు వచ్చినబోరకా, 
188 


జయవిజయులు 


అనిపలికి రుక్కిణీ బేవి వెండినకత)ంబు దెలిసికొని రథమెక్కి 
యాభూసురు వీడ్కొల్పి తానును బంధువులతోడ విదర్భ 
దేశమునకు. జనియె, 


అందు ఛీష్మకుండు కొడుకునకు వఘంణడె తనకూతు 
నిస పాలున కితునని శోభనోదో్యోగములు చీయించె. అంత. 
జైద్యుండు వైదర్భిం కొ నెననంచుం గడుగర్వమున నన్వీటి 
"కే తెంచెను. రామకృష్ణులు బంధులంగూడివచ్చినను బాట 
దోలి శికఘువాలున శె యమ్మాానిని/గూ ర్చేదమంచు జరాసంధు! 
డును, దంతవక్షు)౦డును, సాల్వ్రవిదూరక, పౌర్యడ కాదులును 
జనుదెంచిరి, భీవ శ్రకండును శిశుపాలు నెదుర్కొ_ని పూజించి 
యొక గృవహామున నతని విడియించె, 


రుక్మిణీ దేవియు వారిరాక _శదురుచూచుచుండ 
నామెచే. బంప6బడిన భూసురో త్రము డే తెంచి రుక్మిణి 
గనుంగొని “నీగుణోన్నతికి మెచ్చి నా కపరిమితీధన మొసంగి 
చకి యిదె వచ్చు చున్నా(డు, పీతపంబు ఫలించేనని చెప్పిన 
నాకాంతామణియు నాతని కంజలిగావించి యాతని మహిమ 
గొనియాడె, 


రామకృష్ణులు తనకూంతునివి వావామునకున చ్చుటవిని 
ఛీష్మకుండు తూర్యఘోషములతో వారి నెదుర్కొని సకల 
సంపత్పరిపూర్ణ ము లెన నివేశములు కల్పించి విడియించి 
పూజించెను,. అప్పుడు విదర్భ పఫుర_పజలు హరిరాక వినివచ్చి 
యాతనింజూచి 
184 


మూడన భాగము 

ళన కలప విదర్భ శాజనుకకున్‌ దథ్యయి వైదర్భియం 

దగు నీచకి9కి నింగమంచి జగనే దాంపత్య మీయిద్ద జీ౨ 

దగులంగ 5న (బ్రహ్మీ నేర్పరిగదా ద ర్పాహతా రాతియె 

మగండౌంగావుతం జక) యీరమణికిన్‌ మాఫుణ్యమూలంబునన్‌ .” 
అని పలికిరి ఆ సమయమున రుక్మిణీ దేవి యుమామ హేశుల 
గూర్చి తనకుం గమ? బతి పేయుమని (పాన్టించి యిందుధర 
సుందరీమందిరంబు నెలునడి గృహమున శే తెంచు చుండ 
నామె సౌందర్యంబులోని యందటు విభా) తాత్ఫు లరి, 
రుక్మిణియు జగన్మోహనుండగు చకిఏ"గని రథారోహణము. 
గోరుచుండెను. అంతం గృషుండు నిఖలభూ పాలగణంబుల 
గణింపక తృణీకరించి రాజకన్యందెచ్చి తన రథంబ్బువె నిడికొని 
శంఖంబుపూరించుచు నన్నతోడ నడువ యాదవవాహినీ 
పరివృతు(డై ద్వార కానగరమార్లముపట్లి చనియె. 

శిగుపాలుండును నాలి. గోల్పడిన వాని చందమున 
నొక్క చో వగచుచుండ జరాసంభాదు లాతని నోదార్చి 
యాత(డు బ్రతికియుంకుటకు సంతసించి వానికి 6 దేపూధ్రారి 
స్వతంతు)ండు గాండనియు జంత గాని చేతి జంత పుబొమ్మ 
కైవడి నీశ్వరతంత') పరాధీనుడయి యుండుననియు, దైన 
నియుక మెన కాలమునంజేసి లోకములు పరి భమించు 
ననియ్ముముంచికాలము (పాప మైన మనము కృష్ణుజయింతుూ 
మనియు బోధించి యాతని పరితాపము నివారించి తమ 
దేశములకు జనిరి. నాటంగోల కిశుపాలు(డు వాసుదేవుని 
యందు వైరము పూనియుండె. ఇట్లు కోంత కాలము 
జరుగుచుండెను, 
195 


జయవిజయులు 


4 ధర్మజ రాజసూయము $4... 


పూర్వము మయుడు ఖాండవదవానమున నర్జునుని చే 
రశ్నీంపంబడి తనదు శిల్పకు శలత్వ మేర్చడ చేవతావిమానం 
బునకు సాటియన(దగు నొక్క_సభ నిగించి యెనిమిది వేల 
రాక్షస కింకరులచే మోవి వీంచికొనివచ్చి ధర్మ రాజున కొస, 
'పాండవ్యా గజుండును దె దైవజ్జద తే త్రముహూ ర్రమున నాసఫా పవే 
శము సేసి నూర్క_ం౦డేయాది మ హామునులవేం బుణ్యక్‌ థలు 
ఏనుచు( దమ్ములతో( చాను సుఖముగ నుండెను. 


ఇట్టుండ నొక్కనాండు (పభాకర లేజుడగు నారద 
మునిం దుండు వాండ వాగజు గృహమున శీతెంచిన. దమ్ము 
లును దానును నాతని విధ్యు క్ష ముగ (బూజించి యున్న తౌస 
నమున నునుచిన నమ్మ హోత్ము(డు వారలకు రాజనీతి విషయ 
ముల గొన్నింటిని 'దెల్పి యుథిప్టి రుంజూచి “పాండవా గజా! 
వినుము. రాజలోకమున _వెవస్వత సభనురడు మో జనకుం 
డగు పాండు మహారాజు నన్ను జూచి “ముసీం దా | నీవు 
భూలోకమున శేగి నాయ్మగసూనుతో రాజసూయ మొనర్చిన 
వారు హరిశ్చందునివలె నిందలోకమున మహో వెభవముతో 
నుందురు; కావున. దమ్ముల బాహుబలంబు వెంపున రాజ 
సూయంబు సేయుమని బోధింపుము. అట్లయిన నాకు నాక 
లోక సుఖ్యపాప్లి కలుగును అని పలిశెను. కావున 
నప్పాండురాజు వచనములు నీ శెటింగింప వచ్చితిని. నీవును 
రాజసూయముేసి, నీ వితృగణము నిందుసభ నుండంబేయు 
మిని చెప్పి తన్మతోవం జనియె 
136 


మూడవ భాగము 





అంగ ధర్మరాజు తనతమ్ములంజూచి “వితృసంకల్పము 
సేయుట సుతులకుంగ _రృవ్యము, అయిన నిది నిర్విఘ్నముగ 
సమా ప్రీినొందిన. బ్ర)జాసంహృూతిగలుగునను ఛశంకయుగలదు, 
కావున 5 వేనేమిఫేయుదునిని డోలాయమాన మాననసు(కైయు 
న్న థర్మ రాజునకు ధౌమ్యాు లిట్లనిరి: “రాజా! రాజసూ 
యము కతల దోవములువాసి * సర్వసంపదలు లభించును. 
రాజులందబును భవత్సతాపని రేయులగుదురిని చెప్పిన 
దమ్ములును నై సెప్పిరి, 

ధర్మ జు(డును రాజసూయము సేతథ సమకట్టి దాని నిర్వి 
ఘ్నముగ నిర్వహించుట కె జగద్ధితంబుగ మ_ర్య్యలోకమున జని 
యించిన యాదిఫురుషవుండగు వాసుదేవుడె యోపునుగాని 
యన్యుల కశక్యమనియెంచి యాతని రావించి నారదుసంబేశము 
విన్నవించిన జక్రియు నాతని(జూచి “రాజసూయమపవో ధ్వర 
మునకు ననుజల బలిమిచే సీవయర్ట్యుండవాని చెప్పి తన విరో 
ధియు మదాంధు(శనగు జరాసంధుని భీముని చే జంకిం చెను. 

పిమ్మట ధర్మజుపంపున భీమ సేనుండు పూర్వదిగ్విజయ 
మును అర్జును. డు గరదిగ్విజయమును సహాబేవుండు దశ్నీణ 
దిగ్యెజయమును నకులుండు పక్సి మది గిజ యమును బేసి యమిత 
ధనర త్న రాసుల(గొనివచ్చిరి. విరాట, [దుపద, శిశుపాల, గాం 
భార రాజులను నానా దేశాదీశులును చేద వేదాంగ విదులెన 
య) గజన్ములును స్వకర్శనిరతులయిన వైశ్య శూ దులును 
నాయాగమున శే తెంచిరి మజీయు నమ్మఖంబునకు గ జ పురము 
నుండి భీస్మూది బంధుజనులును జనుదెంచిరి, 
187 


జయవిజయులు 





అప్పుడు ధర్మ రాజు సువర్ష రజితరత్న దాన విషయము 
లందు. గృపాచార్యునిం గృతాక్సత పరిజానమునందు భీష 
ను We విదురుని SR 
ధీశులు దెచ్చియిచ్చిన యుపాయనంబులంగై కొన దుర్యోధనుని 
భశ్ష్యభోజ్యాది వినియోగ మునందు దుశ్ళాసనుని నియోాగించీ 
తాను యజ్ఞదీవీ తుండై యజ్ఞశాల కరి, 


అందు _బహ్మర్షి పరివేస్టి తుడయిన బైహ్మనలె పాండ 
వాగ జు(డు (బహ్మవిదులయిన (బ్రాహ్మణస త్రములనే( బరి 
వేప్రితు.డై యెంతయు నొప్పియుండను. అచ్చోట నితర 
నాదం౦ంబు లెవ్యియు వినంబడక వేదనినాదములును వాద్మిత 
మహానాదములును చెలగుచుండెను, కురువితామహుండగు 
భీష్ముం డాకతువు సూచి సంతుష్షుండె యత్యేంత ధర్మమతి 
యగు నంతకతనూజుంజూ చి “ధర్మనందనా ! సద్దురు(డును, 
బుత్విజుండును, భూత లేశుండును, నిష్టుండును, పూజనీయుడు 
నగువాని సద్దుణగరిష్టుని నొక్కనిం బూజితు. చేయుమని యె. 
అట్టివాం డెన్వండో తన శెజింగింపుమని యడిగిన ధర ్రరాజుం 
జూచి శాంతనవు డిట్లనియె. “ఎవ్యా(డు భూభారమువాప 
లీలాగ్భహీతశరీరు. డై యదువంశముననుదయిం చెనో,ఎ వ్యాండు 
సంతసించిన సకలభూతములు సంతసించునో యెవ్యాం డఖల 
లోక పూజ్యుడో యట్టి శ్రీకృష్ణుం బూజింపుము. అతండె 
య గపూజార్హ్యుండు. అతని నర్చించిన నయ జము సఫలమగును” 
అని పలుకం బితామహునాక్యముల నాదరించి సవాదేవ్రూప 

188 


మూడవ భాగము 





సీతంబమిన యర్థ్య్యంబు లోకపాననుండగు వాసుదేవునకు 
విధ్యు కప కారమున ధర్మనందను. డిచ్చెను. 
+ శిశుపాలుడు (శ్రీకృష్ణు నాన్షేపించి యాతని చే జచ్చుట €---- 
దానింజూచిసహింపక శిశుపాలు: డధోవజు నాశ్ష్నేపీం 
చుచు ధర్మరాజుజూచి “ధర్మనందనా |! భూమిోాళశులును 
బూజ్యులగు భూసురో త్రములు ననేకు లుండ గాంగేయు 
గ శ్రవసాయమున. గష్ట చరితుండ గుకృష్షుంబూజించి ఏీయవి 
వేక మందతికి నెతింగించితివి. విచారవిదూరుండగు ఫష్ముం 
డును వెడ(గుదనమున ను త్తములనేకులుండ జడుండగు వాసు 
దేవునకు. బూజనిమ్మనియె. వృద్ధుల బుద్ధులు సంచలింప 
కుండునా? త మకిషైలున్న యెడల. గోరిన ధనములనిచ్చి వారి 
యభీషముల నెరవేర్తురుగాని మహాత్కులగు భూపతులును 
బూజార్ద్హులగు భూసురో త్తములు నుండు సభను బూజావిధి 
కనర్గు (డగు నచ్యుతుని( Henry పాడియగునా? న 
డగు వాసుకు బుత్యిజుండగు వ్యాసు(డును నాచార్యు 
లగు కృప దోణులునుండ భిమ్ముపలు కులచే 'బేలవయి పూజ్యు 
లగు వారి పూజింపనొలక జనార్లను( బూజించితివి. ఒక 
వేళ భూపతియని పూజిం చితి ననుకొన్నను, యయాతి శాప 
ముచే యాదవులు రాజులు కారుగదా? రాజులందజిలో 
యుధిష్టరుడు పూజ్యుండని లోకులు వీగుణాళి( [బకటింపనది 
యభార్గంబని యెంచి నృపాలు రండజును నీ జన్నమున 
కీ తెంచిన, నిండటి నిట్ల వజ్ఞ సేయుట ధర్మమగునా ? వివేకము 


189 


జయవిజయులు 








లేక సీవ్ర వాసు బేవునకర్ల ర్రమిచ్చిన నాతండయినను నాకిది తగ 
దని చెప్పక లజ్ఞావిహీను! డై పూజల; గకొను టుచితమగునా ? 

“చనం బేడికి చార కియయును జెవిటికి మధురగీతియును జీకునక 

త్యను పమసురూపద రృనమును 'జేయుట6బోలు( గృన్షుంబూజిం చుటిలక్‌, 

“ఈ యవనీళ్వర్యపవరు లిందలు నిన్ను నగం౦ంగ నిట్టుగా6 

జేయుదె ధర్మరాజను విశేషసమాఖ్య నిరరకంబు గా 

ధీయుతె యంచు ధర్శజన దీసుతకృష్ణుల నెగులాడు చుం 

బోయె సదంబు వెల్వడీ సపు స్థ్రబలుండయ చెద్యుండల్కతోకా. 

యుధిష్టీరు(డును నీశుపాలుపీటుందన చనియాత నిమంచి 

మాటలనో దార్చుచు నాతనితో “ధీరులును, బుద్ధిమంతులునగు 
రాజో త్రములకువా క్పాగువ్యముకేగునా? అదివీిషముకం కును 
దహానగముకీంఓఒను మిగుల చారుణము. సృష్టీక_ర్హయగుబహ్మ 
యుదయమునకు. గారణమైన వాండును వేదాదిసమ_స్తవిద్యలం 
(బశంసితుండయిన వా(డును | దిలోక పూజ్యుండునగుట యెజింగి 
గాంగోయు(డు మాధవుడు పూజూర్చుండని చెప్పె. లోక 
పావను(డగు భీష్మ నకు( దెలిసినట్లు కృష్ణుని పభావము నీ కెట్లు 
డెలియునుః ఎచ్చోటనయినను నార్యుల చరితంబల్పులకు నెటు 
గంగ శక్యమగునా? పీకంకుం బెద్దలగు భూపతులు జగదేక 
వీరుడని యచ్యుతునర్చన కానందింపం గాదన నీకుందగునా? 
యని పలుకుచున్న వానింగాంచి భీష్మ (డు “పొండవ్యాగజా! 
దుర్భ్గయు(డగు శిశుపాలుడు బౌలు(డు, అ కారణముగ (బెద్దలం 
నవమానించుటయె యాతనికి సహాజగుణము. రాగకోప 
పరిభూత మనస్కు-6డును, అల్ప రాజ్యమడాంధుండు నగువీనికి6 


140 


మూడవ భాగము 


న బడక? 


ధర్మ మె'క్రైజటుంగనగును?” అని వాని వారించి శిశుపాలుని 
జూచి యిట్లనియె. “నిను పాలా |! మూర ! వి వేకహీనుండ వె 
కృష్ణుండు పూజార (డు గాడని పలికీలివి, సభాసితులగు 
నీయవని పాలురందజు నాతనిచే నాహవజితులై యాతని శర 
కార్డులు గాక యితరు లెన్వరో చెప్పుము. అదియునుగాక 

ఉత్తమబ్ఞాన పృద్ధునా నుండెనేని 

చాలు డయ్యును బూజ్యుండు (వాబ్ళాణుండు; 

శ్షతింయయండు పూజ్యుండు వి(క్ర నునమృది 

నుర్విపతులలో నధికుండై యండెనేం, 
“ఈ శెండు కారణములచే జగదాధారుండగు మురారియే 
యర్థ్యమున కరుడు, ఇచ్చోట నెకాదు, ముజ్జగముల నాతండె 
యాశరాధ్యుండు. వృద్దు లొక లక్షయున్నను సద్దుణగరిమ్షులె 
మాననీయులు. కావున నీ రాజులలో. [దివ్నికముండె గుణ 
వృద్ధని ఛ్‌ క్రితోం బూజయొనర్చితిమి. ఇతరులు పూజితు ల 
తృప్తులగుదురు, దా మోదరుండు పూజితుండ గుడు. బుణ్యాది 
శయమున లోక తయము పూజితమయి తృ పిబొందును, 
సంచభూతములును, న ఖిలదిశలునుజం దసూర్యులును డానయై 
తన దివ్యమహిమ చే జరా చరాత్మక మైన భూత పపంచము' 
దాల్చిన సర్వవంద్యుండగు (శ్రీకృష్ణుని. దత్వ్యవిమలగు మహో 
యోగులెజింగినట్లు నీకెజుగ నలవియగునా *” ఇట్టనుచున్న 
సమయమున బుద్దిమంతుండ గు సహదేవుడు సభాసదులంజూ చి 
“పూజార్గు (డని 'జనార్షనున కర ర్యమిచ్చితిమి. దీనికొడబడమని 
చెడ్డతనమునం బలుకు "వీరలమే నిదె నాచరణ మిడిమెద” 


141 


జయవిజయులు 
ననిపలికిన సభాసదులెంతయు భీతచితులె యేమియు బలుక 
కుండిరి, తత్ప్సమయమున సహ బేవ్రువె పుప్పనర్గ్షము గరిసె, 
సభాసదులు విస్గయాకులితమాన సు లైరి. , క లహబంధుండగు 
నారదమునీం[దుదు తనకుం చెయు  గృవ్లమృగాజనమును 
బలుమటు వీచుచు వేడుకణో నాడైను. 

అ త్రజి శిశుపాలుని సేనాధిపతి సునీధుండనువా. డతి 
రోమపరుషవ చనుండగుచు చు స్వపత్షత్షతియుల నెల్లనొక్క యెద. 
జేర్చికొని చైద్యుననుమతిని యుద్దసన్నద్ధుజైయున్న సమ 
యమున వేగముగ నటునిటుం బరుగత్తుచున్న తురంగము 
లను తరంగములచేతను, మదపు కేనుంగులను మొసళ్ళ చేతను, 
భీకర సైనికులను మత్స్యముల చేతను, భయంకర మైన యాదవ 
వాహిని నిర్ణయతరరోవ మారుత సమిరిత మై క్షణములో? 
గలం7ను, 

అట్టి సకలక్షీత్రియ మ్షోభము సూచి భయసం|భమా 
(కాంతవాదయు(డై ధర్మరాజు భీష్మునిజూచి “కి శామవా | 
ఇ తణీ భూమిల  కత్రియులందబును (పళయకాలపారా 
వారంబుల మాడ్కి6 గలంగికి నా జన్నమున శేవిఘ్నుము 
గలుగ కుండ, వీరలకుం జి తశాంతి యొనర్పుొమని | పారించిన 
ధర్మ రాజుంజూచి భీష్ముయ. “యుధిి.రా ! ,ద త్యాంతకుండగు 
నారాయణుండు నీయజమునకు రక్షకుడెయుండ నొరు 
లెవ్వారు విఘ్నము సేయంజూలుదురు? వైద్యుని కె పూనియుద్ధ 
సన్నద్ధులెయున్న యీశిశువాల (పముఖ భూపతు లంద తా 
హరి యల్లిసూ చెనేని యప్వుడెట్టయ్యెదరోదూతము. మ శ్రేభ 

142 


మూడవ భాగము 


కుంభ విదళ ననిష్టుర న ఖముఖవాగు హార్య క్ష తీంబువె శునకము 
లనేకములయ్యును నేమిసేయంగలనవు? ఎల వారును సింహ 
పర్మాకముండగు కృృషు నెజుగ రాఫోయనిన 'నప్పలుకులు న్‌ 
పాలున కు( గర్హశూలములయిన నాతం డ్యాగహించి “ముది 
వెట్టియగు నీ భీష్ముండు కృష్ణుని బర మేశ్యరుండం చు6 గొని 
యాడెను, పాండ వేయులు, నీతండుతప్ప నితరులెవ్యరును ధర్మ 
తత్వమ్ము 'లెటుగరు కాబోలు? నంచు నలుకతో భం 
జూచి యిట్లనిను, “నీవు మంచితనమున. నెల్లవారి నవ 
మాన్యులం జేసితివి, ఓడతోంగట్టిన యాడవలె ధర్మ రాజునినుం 
బట్టుకొని గతగారవుండై కడుందూ లె. దురాత్ముండ వై సీపిట్లు 
పలికిన నిచ్చటి భూమిపతు లె నెచువారు? పూతన యను 
రక్క సింజంపుటయు నచేతనమగుళకటముంబడంతోంయుటయుం 
చాదాహతిచే యమళార్దునంబుల విజుచుటయు వలీ శ్రకమ్మాత 
మగుపర్వతము నె త్తి బలవంతునివ లె దానికింద _—— 
లుండుటయు వృషభము వధించుటయు సు నీమొదలగు 
కృష్ణుసిబీరములువొగడు చున్న నీనాలుక శతఖండము లయిన నే 
గాని యాతని. బొగడంజాలను, నిక్క._ముగ నాతండెట్ట న్‌ 
దానమున కు యోగ్యుండయ్యెనో చెప్పుము. శ్రీలను నశ 
| బాహ్మణులను నన్నంబిడిన వారిని విశ్వసించిన వారిని వధి 
యించుట పాతకమని పెద్దలు 'సెప్పుదురుగ దా! గోవిందుండు 
గోవధయును ,శ్ర్రీవధయును చేసెను, సీవునుగ డుధర్ము వెటేంగిన 
వాండవయి వీని కర్ణమివ్పిం చితివి. అదియును(గాక యన్య 
కామిసియైన యంబయును కన్యక సీ వపహరించి తెచ్చిన 
143 


జయవిజయులు 





నీతము గడు oa ధరా తుడు కావున దాని విడిచి 
పుచ్చెను. మజీయుసం తానహీనుండ వనుజననిందిత మయిన యధ 
ర్మము నీయందుండ జనులు సీయనుశాసన మెట్టు నమ్ము దురు? 

“తొల్లి పారావారతీరమ్మున నొక ముసలియంచ 
న్యాయాన్యాయముల నుడువుచు ధర్మ మార్హమున నుండు 
డని పక్షుల నెల్ల శీక్రీంచుచుం బాణిహింససేయక తపము 
సలుపుచుండెను. అంత సము దజలచరములయిన పక్షులు 
దానికి భ కములు చెచ్చి వెట్టుచు దత్సమి పమున( దమతమ 
యండములనుంచి యాహారా న్వేషణమున కై యతిదూ- * మరిగిన 
నిచ్చట నాహంసయు నా|గుడ్ల(దినుచుండె. దాని నొక్క_పశ్నీ 
గని యాయండజములశెల( చెప్పిన నవి యెంతయు( దుఃఖించి 
యాయంచ నంతము నోందిం చెను. కావున నీవును నటులనే 
యధర్మ(_ పవృత్తు,డ వై ధగ్భుము బోధించుచు. 'చాండవులక నర్ధ 
మాపాదించుచున్నాండవు, బలసంపదచే నుపేం దుండెంతయు 
నవనిపాలుర జయించెనంటివి, ఆతని యున్నతియును నాతని 
బలే 'ర్యంబులును నే నెటుగనా? భయాతిశేకమున నీజనార్ల 
నుండు సకబక్ష తియ భయంక రుండగు జరాసంధునకు రణరంగ 
మున బదిమారు లోడి పాటె. తుద కామహాబలుని జయిివ 
జాలక (బ్రాహ్మణ వేషమున భీమార్జునులను దోడుసేసికొనియా 
తని వధియించెను. ఇవియన్ని యును నాతని పరాకమములుగ 
నెంచి వందివలె నాతనింబొగడుచుందువు. (పొద్దుపోక పొగ 
డందలంచితి వేని సుగుణవంతులయినకర్ణ నలా దులగుమహాశూ 
రులబాగడగ రాదా? గాంగేయా! అన్యకీ ర్త రనమును, నితరుల 

144 


మూడవ భాౌోము 

నింద యును నాత్మస్తుతియు నాత్మనిందయు నార్యవృు త్తములు 
గావని యార్యు లైన మునులు సెప్పలేదా?” ఇట్లు సకో9ధ 
రూశకవీవణముల. జూచుచున్న నిను పాలుని. జూచి సహింప. 
జాలక భీమసేను. డతికాదా)కారమున సకలజనసం తా)సకర 
ముగ నలిగి దంతసందష్ట దారుణముఖు( డై శిశుపాలనిర్మూల 
నాభీలసంరంభమున నుండెను. 

భీష్మ డప్పు డాతని వారించి యద్దు రాత్ముని జనన 
వృ తొంతమును; నాతండు కృష్ణుని చేం దక్క_నితేరులచే మరణ 
ఊఆబుందకుండుటయు సకారణముగ నెజిగించివాయునంద నా! 
ఇతర్నులెన నన్ని క్రైగ్టలు వలికి మదీయ బాణానలంబుచే దగ్గులు 
గాకుంకురా యని పలుకుచున్న గాంగేయ భీమసేనుల 
నత్మికమించి. శిశుపాలుడు దామోదరున కభిముఖు(డై 
యిటని యె: 

 *యదునందనా! భీష్ముని _వేరణచే నవమాన్యుండ 

వగు నిన్ను మాన్యు(డవ ని పాండవులుపూజించిరి. మోహాంధు. 
డగు భీష్మ (డును నీవును సంగామరంగమున నన్నెదిర్చి 
కదనంబు పేయు(డు.” 

అనియిట్లు గర్భమున బలుక్‌ నాగర్గోక్తులు విని 
చక ధరు డఖిల రాజచ కంబు విన నిట్లనియె: *ప్రాగ్జ్యోతిమ 
పురమున భగదత్తువె మేము వోయిన నీతం డన్యాయనృ త్తిని 
బాలురకును వృద్ధులకును భయముగలుగునటుల ద్వారకా 
పురము గాల్చెను. వీరు లైన భోజరాజన్యులు తమకాంతల 
తోడంగాడ _రెవత కాది. బిమత్తులైక్రడించుచుండ దయా 

145 


జయవిజయులు 





రహితుండై వారల వధించె. 'బేవాభులడెన మాతండ్రియగు 
వసుదేవ డొనరించు. నశ్వమేధయ=గమున కభ్యర్చితమెన 
హయము నపహరించి జన్నమునకు విఘ్నము గలిగించెను 
పాపాత్ముండై బభు) భార్యను దనకు భార్యగా చేసికొనియె. 
మటియు వాగిషయము లన యపకారము లనేకములు 
చీసెను. మాయ త్తనన్ను( రార్థించుటచే నిద్దురాత్కుండు సేసిన 
యపరాధశతంబు సహించితిని. ఇప్పుడు మోిరందజు నెతుంగ 
నాయం దకారణవెరమూని యత్యంత కతు)డమ్యెను.” 


అనిన విని శిఘపాలు. డతిపరువషవచను(డగుచు బుకు 
పో త్తము(జూచి *“నీదయయు, నీకోపమును నా కేల? దుప్రాత్త! 
నాకీచ్చిన కన్యం జేకొని యిట్లు పలుకుటకు నీకు సిగ్గులేదా?” 
యనిపలుకు చుండ ననలజ్య్వాలా భీలంబగు జ్ఞెత్యాంతకచ క్రము 
రాజచ్యకమెల్లను భయమొదు చుండ. _జెద్యుని తనువున 
రుధిరధారలు బోరని మయొలుక శిరము దుసిమె, ఆంత నాతండు 
వజ)హాతి చే. చెళ్ళు పర్వతము చందమున. బుడమివై (బడ 
నాతని చేవాము వెల్వడి యొక్క. మహో తేజ మంబరమంతయు 
వెలుగ నేతెంచి రాజులందబు విసయము నొంది చూచు 
చుండ. బర.మేశ్వరుండ గు క్షు చేహము సొచ్చెను. 

ఇట్లు మధు వెరిమో(ది మత్సరమున మత్తిలి మూడు 
జన్మములను౦డియు సతతంబు దదీయ లోపగుణధ్యాన పారీణం 
డగుటచేం జేది బే శాధిపుండు నిస్గూత పాపుం డై విధిరుడాదుల 
కంద రాని పదవి.జెందెను, 


146 


మూడవ భాగము 





జ దంతవక్తుుని మరణము 4.--- 

సాల్వు(డనువా(డు శివపిసాదమున సౌంభకమను 
విమానము వడసి ద్వార కాపురిపిదండె_థి యుద్యాన వనముల 
ధ్యంసముగావించి, బావ్టలం గలంచి, కూపముల( జెజుచి, 
పరిఖలు పూడ్చి, సువర్షధ్వజప తాక ములు నటికి గోవురప్రాసా 
దముల భ స్మముగావించి, కాంచనర త్నాదివివిధవస్తువులగొల్ల 
పుచ్చి, ప్రజలంజెజంబట్టి పెక్కు బాధల నలయించుచుంగేెను. 

కృష్ణు(డును మోన కేతన మల రార నున్న తరథస్థితు డై 
రణోర్వి కే తెంచిన, సాత్య కికృితవర "మొద లయిన యదువీరులు 
చతురంగబలములతోడ భూమి వడంక గోవింద స్యంద నమ్ము 
దలకడచి వారల నెదురొ-నిన, న తేటి చేవదానవసంకుల 
సమర విధమున. దుములసంగరం బయ్యె. అయ్యెడ కృష్ణు 
డమ ్రయవినిర్శిత మాయా విమానము సిజగ దాహాతిచే నింలింత 
తునియలు గావించి సముద మధ్యమున దొరంగ జేసెను, 

అంతే సాల్వుండు కోజలువెటికిన సర్పంబు విధమున 
గండడంగి విన్ననై బొలివోనిబీరమున భూమికి డిగ్గి యాగ 
హమున వజీసంకాశమగు భీకరగదాయుధంబు ధరించి కదియ 


రాగ గర్భమ్టుండు గదాయు కముగ నాతనికరంబు ఖండించి 
వెంటనె రత్నమకుటశోభితమగు సాల్ఫునిశిరము కులిశముచ్చే 
నిందు)డు నృతుిని లిరంబు దు9ంచినటుల, దుఫవె, 

11 147 


జయవిజయులు 

ఇట్లు మాయావియెన సాల్వుండు కృష్ణుచేం బాలి 
యుటం గనుగొని నిజసఖులగు సాల్వశీళశు పాలాదులకు. బార 
లౌకిక క్రియలు మై తితోడ గావించి దంతవక్తు)ండు భీషణా కార 
మున. బండ్లు ఎట పెటగీటుచు గదాయుధంబు గేలం దిప్వుచు 
మండు వేసవిని మించు దినకరుంబోలి య్యుగతం జను చేర6 
గాంచి యదువల్లభుండును గోల గద. ద్రిప్పుచు నరదంబు డీగి 
వీరోధికి నెదురుగా. జ నెను, 

అంత డంతేవక్సు)(డు సీచవర్డియై యదరుచు నట్టహో 
'సముఖు.డై వలచేత గదందిప్వ్రచు దామోదరుం గనుంగొని 
నవ్వుచు “నీవు మదీయ భాగ్యముచే నా దృష్టి పథంబునకు 
గోచరుండ వెతివి. మిత దో) వగు నిన్ను మాతు లేయుండ 
వని మున్నింపక్‌ చేవామునందు వర్తించు నుగ వ్యాధి నౌష 
ధాదిక్రియల నివర్తింపం జేయు వై ద్యునివలెమదీయ గ దాదండం 
బుచేం బశేతనిలయమున కనిచి మున్ను సీవే నిహతులయిన 
నాదుసఖుల బుణంబుందీర్తు నొనుచు దు ర్భాషలాడుచు డగ్గరి 
శన చేతనున్న పెనుగదచే. గృమ్షునితల బెట్టుగ మొత్తెరు.. 
"ఆఅ సమయంబున నంకునొపవహాతివేం గనలు మదగజంబుకెవడి 
న్నాదెత్యమర్షనుండు భీకర గద (బూని దంతవకు )నియుర ౦బగ 
లిన నాతడు రుధిరంబుగ )క్కుచు. దతృణంబ పర్వ్యతా 
“శారంబగు చేహంబుతో నొజలుచు, నేలగూలి శేశపాళం 
బులు చిక్కువడ' దన్ను కొనుచు బా)ణంబులు విడిచె, 

148 


మూడవ భాగము 


అప్పుడు నిఖలభూతము లాశ్చర్య మొంద' దద్దాతేగింబు 
నుండి యొక్క_సూతు శై లేజము వెలువడి గోవిందుని చేవామ్ము 
పివేశించె. సిద్ద సాధ్య గంధ క్యామ్‌ లద్భు తానంద మొంది హారి 
మహీమ ననేకవిధముల నుతించిరి. 








ఇట్లు జయవిజయులు విపశాపముచే బిథమజన్మం 
బున హీర ణ్యాతు హీగణ్యక శివు లై, దితికి జనియించిన విష్ణుడు 
వరాహనారసింహా రూపముల వారల వధించె. ద్వితీయజన్మం 
బున వార లె కై కసికి రావణకుంభ కర్లులె జనియిం చిన రామాొవ 
తార మెత్తీ వారల సంహరించె. మూడవ జన్మమున సాత్వతికీ 
శిశుపాల దంతవక్తు).లె పుట్టిన యాద వనంశమున( గృష్షుండన 
నుదయించి వారి వధించి తనలో. జేర్నుకొనియె, 


పరిత్రాణాయ సొధఘానాం 
వినాశాయ చ దుషకూతౌమ్‌ 
గిర్మ సంస్లా ప నార్థాయ 

థి థి 


సంభవామి యుగే యుగే. 


సంపూర్ణము. 


చంద్రికా ముద్రాతీరళాల గుంటూరుం 


కరీన పదముల నాలు 


(ఇందలి యంకెలు పుటలను దెలియంజేయున్సు. ) 
— 0; ఆలా 
1 శీీనిలయం 'బెబుసంపదల కునికి పట్టయి, భ్థ క్షలోక పాలనగుణధానుంబి = 
భక్తులను బగ్రిపొలన చేయు గుణముచేం బ9కాళశీంచుచున్న చె, అర్య 
జ é ల్ని 
జన సన్ను తిభూమం బె ఇ సెద్దలపొగడ్తలచే దట్టమెన దై, మాధవాంఘీ? 
సరోజంబులుజవిష్తు దేవుని పొదకమల౦బులు, నగర + ఈ పవనము లం= 
() 
ఫురమ౦ందలి తోటలు, నిర్మల ధర్మమూ ర్థిజస్వ చృమయిన న్యాయ మే 
అకారముగా గలవాడు, ఇంపెస(ంగుచుకొ = అతికయించుచు, 
సంతౌనవనసంతాన౦బులు = సంతౌనము లను పేరుగల వెటతోటల 


యొక్క_గుంఫులు. 


2 నుందరీయు క్ర వైమానికులు== శ్ర్రీలతోంగూడి విమానముల పె దిరుగు 
వాడ, మయూరములు= నెమిళ్ళు ,రధాంగముఖ్యవివా౦గ ౦బులుజ చక 
వాకపకులు మొదలగు పతులు, ఆరవిందనయను కథా గానంబులు జ 
విష్ణు జేవుని చరితములత్రో (గూడిన సంగీతములు, అనూనంబుగా = 
ఎక్కువగా, వెంజయించుచుకా = ధ్వని చేయుము (మోరిగించుచ్చు 
పృవాళ అతి కెకులంబులయిన కాలంబులు= పవడ ప్ర తీగెలతో నిండిన 
గట్లు, కమలాకరంబుజశొల(కు, భవ నాంభోజముడాఇ ల్లను కనులమ్ము 
భృ౦ంగాకృతిక = తుమ్మెద యా కారంబున, ఏపారుచుండును ఇ అతళ 
యించుచుండును, ప౦భాబ్బంబ్లుల కునూంకులె = ఏదు సంవత్సరముల 
యీడుగల బాలునై, నవరత్న తోరణ, ,కత్యుషట్క_నుకైతోొమ్మిది 
విధములగు మణులతో. గట్టయడిన తోరణములతో నొప్పుచున్న 
గోడలతోడను, తలుఫ్రలతోడను, గడపలతోడను రచియింపంబడిన 
లోగిళ్ల నాజింటిని, వననూలికౌ విరాజితోరస్కులు ఇ అక్రలతోడను 


ల్సి 


ఫూలతోడను గట్టబడిన దండలచేం బి కాశించుదున్న వక్ష స్థల ము 
గలవారు, జేతుదం డాభిరాములు = బె క్తేవుల చే మనోహరమయిన 
వారు. 

తె శ్రీవల్ల భద ర్భనలాల సులు=జవిస్లు దేవని చూచుటయం౦ దాస క్టిగలవారు, 
తో పూరుణి తొంబకులు = రోవషముచే చెత్తగా జేయ(బుడిన 'నేతములు 
గఅవారు, బృందారకులు = జీవతలు, అంతరాయము = ఆటంకము, 
డొవారికులు = ద్వారపాలక్ర్షులం, నిటలకటఘటి తౌంజలులు ఇ నొసటీ 
యందు జేర్చిన రెండుచేతులు గలవారు పరాభవము ౫ అవమానము, 
వైజయంతి = విష్ణుని మిడయం౦దుండు వనమాలిక, 

“శ్రీ విధార == సృష్టి చేయు వాండు (బవ, దుమ్మాతేము ౫ పొపమాు, 
వివర్గత నొందెనట్లు = రంగుమార్చు సెందినట్టు, 

ర్‌ మ స్తకన్య స్థవాస్తూలు = తీలయ) దుంచంబడివ చేతులు గలవాప్క, అన 
అము=అన్ని, అహుణతులె = పో మవక్యంబు లె. 

6 కీనూగ్గవడహ(తురు, కణ౯ణధామండు = ఓడవడుప్రువాంయడు, వ్యసన న 
వము = దుఃఖ సముద్రము. 

7 బుధజనపీడాకరులు = "పిసలకు6 గీడొనరించువారు, ధూ తేకుడు ఆ 
శివుడు, విగతకాశుకయై =- పోంగొట్టయిడిన సంతోషము గలడై, 

8 మొయిళ్ళు = మేఘములు, మెంవవులు ఇ గోవులు, తేనూభవులు=కుకూ 
రులు, విరించి = బ్రహ్మా, 

9 అర్క_నివాసంబ్రులుగ = జిల్లేడు చెట్ల క్రురికిపట్టుగ, కౌంచనావాసంబు 
లుగ ఆక్‌ మె త్త చెట్ల కునికి పట్టు, గీర్వాణులు 'జీవకలు, పళ్ళిమడ్తిశా 
నాయక్ష్యండు=వరములు(డు, రో షరహ్నీజ్న కో ధాన్ని, తీమౌాజల౦ంబు = 
ఓర్చ నెడిసీరు, 


౫10 విశ్వంభర ఇ. ఊద్ధరణము = భూమిని లేవనెత్తుట, 


3 

i కమలగర్భు(డు = బవ, తోదోంతరా'ళంబు జు (వ్మోండము, అసు" 
రాంతఠీకు(డు=ావి ష్లువ్ర, వనచరముజుఅడవియందు(డిరుగునది, నీటియందు 
సంచరించునది, 

18 దురతపయోధితరి = పాపముల నెడు సముద్రమును దాటించువాండు”' 
కృష్ణ శ ఉరగంబు = నల్ల్యతాంచు, నినయవినమితో త్త్రమాంగుండు = 
అద(క్రువచే వంచ(బడిన తలగ అవా(డు, న క్రయచరః(డుడశా తుులందు( 
దిరుగు వాడు (రాత్షసుండ్యు 

13 నిజ,పభాపటల౦బు చేై-రనకాంతుల సమూహము చే, అసువులందొరలగొ- 
పౌ9ంణముఅను విడిచె, 

14 దంతి సంద స్లడ శనచ్ళుదు(డు = పండ్ల చేంగొజుక (బడీన కింది *పెదవిగల 
వాండు, అళ్యాసీంచి =ఓదార్సి, నీరా గారబివి స్ట సాంధుల=చలి కేంద్ర 
లో జేరిన బాటసారులు, 

165 శమను(డుణజయము(డు, జాత స్యహీధువోవృత్యుః= పుట్టిన వానికి జావు 
నిళ్చృయముగచడా శీ ఠఠ జ్ఞాలుజానిజము "తెలిసినవారు, అజ్జిలఐమూఢులు 

16 ఖగములకళ -పతులకు, ఆంతకభూ తుండుూయము(,డైనవా(డు, విగత. 
ళోకులెరిజపోంగ్‌ట్రంబడిన దుఃఖముగలవానెరి, 

17 నిర్ణరుల.ా దేవళలు. చీమ? మి చే=-చీమలగుంపుఖో 

18 వివిధషా9ణి... సంభాకజఆందటీనొ సటియందును వాాయుటయను' 
గొప్పనిద్యయం6 దు "బేర్చుగ లవాండ్రు దామోదరుడు జవిఘుమూ ర్తి 

19 మహీంద౦భ్రవన(బుజఇందు9నియిల్థ,  మహీరహములు = చెట్లు; 
పన్న గళల్నుక్ష' = శేషులడేళయ్య గా ౮ లవిష్పుని,దికీసుతే వ్యాపార థా మో 
విపర్యయముల ఆహీరణ్యక శిష్పుని పను లను అకగమపసంగములు 

శ0 అయస్మా- ౦ఠే సన్ని ధిక= నూద టురాయిద గ్గ 

81 మకరందము = లేచె 


త్రీ 


22 భృంగంబు నా తుమ్మెద, దుత్తూరంబు అకుక = కామె త్ర రచెటకు 
రసాలపల్లవంబులు = త్రియ్యమామిడిచిగురుటాకులు, త్రివర్గ పౌఠముఆః 
వ రకా ను చెలుప్రపాధ్రములు. 
వధ ర్మార్ధకౌమములను 'టెలుపు 
28 నుడువులెంమాటలు, ప్ఫకృతిజన్యగుణము = స్వా భావికమగుగుణమా 
2 


pm 


చికిత్సకుండు= వై ద్యుండు, అభిచారహోమంబు ఇ కతు) నాళనమున కై 
చేయువో మము, అనలము = నిప్పు, గరళము = విషము. 


వికి యువభౌవం౦బ్రునక = బాల్యమున, ఫాలాతుండు = శివుడు 


29 అకనినసంకౌళ భాషణంబులతా =పిడుగుతో సమాన మెనమౌాటలు, 


81 మహో వండంబగు = మిగులభయ ౦కరవమయివదగు, ఖపో్యోరీము = 
82 అంకగతుండయిన జ లొడయందున్న, 


88 అసమానపుభావిభ్ధాసి = సాటి లేని కాంతి చేం (బశౌెశించువాండు, వాస 
డేర,. ,.తము(డు = విష్ణుజేవ్రనియందలి ధ్య్యానమ నెడు సూర్యకాంతి చేం 
బోంగొట్టంబడీన అజ్ఞా నాంధ్గ కౌరముగఅ వాండు, ఆగమరవాస్య వేది = 
సజయ లరపల్‌ రహస్యములను డెలిసిన వాడు, ఆకల జయించి: దిక్కు. 
“లను జయించి, జూమాక = అల్లుడు, ఆక ర్థాంకవిశాలనయన యం గళ pan 
చెవ్రులవరక్రు వ్యాపించి యున్న జన లైన. కన్ని లయొొక్క జంట గఅది 


శత ఈక బాధలు =అతివృస్ని, అనావృష్టీ, మూష్నికములు, కఠభములు మొద 
ట బు 
అగువాని బాధలు, 
శక్‌ భర్మభూధకంబు = బంగారఫుకొండ ( మేమపర్వతము), ఫీర కాంతుల 
చేకా = వజ్రిమణులయొక క పృకాళశయులచే, ఆపకచ్చి తభౌనునివలె ఇ 


ఇం కవనూ *ంనివలె స్ట 


ర్‌ 


+? విలుధలోకారాధ్యశీలుండు జ పండితబృ్బందములను బూజించు స్వభా' 
వము గలవాడు, 

88 తామ ఓస్టములు డా ఎల్జిని పెదవులు? నింళతి = ఇరువది 

40 ఈ పసజనకా మిఠప దాత = మునులయొక్క_ కోరికల నిచ్చువా(డ్కు ' 
భోేగీంద9 నీలకంకమ.లు = సర్పమాలును "నెమిళ్ళును, 

42 అజ్జభవుండు జా బంవ్మా దేవుడు, ఇంగిళేను = వాదయమందలి యభి 
పాయము. 

44 అమరిజ్యేష్ణు(డు = దేవతలలో మొదటివాడు _ బరం్పివ్మా. 


¥ 


యజ ము, 
షు 

46 భవా దృశులే = మోవంటివారశే, మాతులు(డు = చునమాను. 

46 యక్‌ 4 ఈకుడ=కుబేరు(డు, బదనిక= ఒక విధమయిన యొోపషధి, 

49 ధశాధరంబులు= కొండలు, జలజాక రంబులతామరకొల (కోలు, 

50 వింశతి భజుండు = ఇరువది చేతలు గలవాడు (రావణుడు), ఉద్వా. 
వాము [= "పెండ్లి, 

ర్‌1 సౌారంగములు = లేళ్ళు, వల్ఫీకమాలు = పుట్టలు, 

శ్‌కి వీత + అమయు (డ= వ్యాధులు లేనివా(డ్కు ప౦చశళతాబ్దంబుల ఆయి 
దువందల సంవత్సరములు, పపితా మహు(డు = పితామహుని కండి) 
(ముత్తాలే.) 

ల్‌ అ న్వేషించుచు న్నా డను = వెదక్రుచు న్నా (డను, చాహీతి = రూతు 
కూతురు, 

ర్‌క ధవళప్రభావానీతీ కైలాసము = తెల్టందనము యొక్క కాంతిబే నెగతా 
భిచేయుచున్న జెండికొండగలది. లాలాజలము జ నోటినుండి (సవించు 
నీరు (చొంగ). 


6 

గర్‌ బహూకరించి= మర్యాద చేసి, చేీకోలగము=నిండుకిొలు వ్ర, 

56 తార్కా-ణము ఇ నిదర్శనము ఆడిదము=కోశత్తి, ఈ గ్యామన్నండు క్త 
అసూయయందు ముని(గినవా(డు నగజూతే = పార్వతి, 

ర్‌? తర్యింబక సఖుండు = కుబీరుండు, 

55 నరవానాను(డు = క్ర బేుుండు, ఇందుక శౌ మాలి = శివుండు, చమూబ్బం 
దము = సేవాసముదాయము, 

61 సువణ౯ా కుంభ స్తంభములుాబం గాసుకుండలుగలక ౦బములు, మూ 8కవితా 


నంబులు = ముత్యాల మేలుక ట్లు, సో పానములు = మెట్టు, 


60 దుర్వార గర్వాకర దర్వీక రభీకరంబులువనివా రింపళ క కము గాని గకువ 
మునకు చోటయిన పొములవలె ఛయంకరమయినవి. 


64 రిప్రభటచయ నొాళంకర = పగవారి బంటసమూవామును నాశనము 
౧౧ 
చేయువా(6డా !, స్వచ్చంద గతిక = స్వేచ్బాగమనమన, 


68 అసంఖ్యలల నామణులు వ లెక్కా లేని య్ర్రీరత్న ౦లులు, అసన్ననదీ 
విలోకనకొతుక ౦బునకొ = సమిపమందలినదిని చూచు శేడుకతో, 
71 అమరీయుక్ష ప్రరందరు చందమునకా = దేవతా క్ర్రీలతోంగూడి 
యున్న టేవేందుని విధమున, పొ9ిశ్యా రాశి = తూర్పు సముద్శమ్యు 
జల ఫేలాయ త్ర త్తచి త్తాబ్బుండు = నీటియాటలందు స్వా దీనమయిన మన; 
కమలము rs 

73 కులిశావాతీవేకా = వజ్బా యుధపు దెబ్బచేత, 

77 వాలజనితరుంరూనిలంబు = తోంకవలనం గలిగిన "పెద్ద గాలి, 

79 కలవోళనుండు = జగడమే యాహారము గాంగఅ నారదమహోనుని , 

80 సూర్యతనూజుండు = యము(డు, 


7 


88 మృగమదమిళంగంధమిళితాంగులు = కస్తూరి కలిపినగంథముతో 
గవాడివ అవయవములుగల వారు, 
నిర్ద్యరంబులఖు = సెలయేళ్ళు, ర కని కాంగులు ఆ నెత్తుటితో 6 దడప6 
బకిన అవయవములు గల పాకు, విక సీతేకింశుక ౦బుజఫుష్పి౦చిన మూదు 
గ చెట్టు. 

85 చాహాస్సాలనంబు చేని = చేతుల(జటిచి, 

88 శశికౌంత సోపాన పంక్తులు 2 చందుకాంతపు రాలతోంగట్టిన మెట్ల 
యొక్క వరుసలు, అజానులంబోన్నత బావుద్వయము = మోకాళ్ల 
వజక్షు వే)లాడుచున్న చేతులయొక్క- జంట, 

89 దం స్తా9ిక రాళవ క్ర్రంబు=కోజల చే భయంకర మెననోరు, భయకం 
పిత గాతు9ండువాభీతి చేవణకుచున్న శరీరనుగ లవూ(డ్కు నమరశాంకీత 
భూరుని జూ యుద్ధమున కో రయబడిన వీరుని,దు స్ట జనసమవ రి = చెడ్డవారికి 
యమునివ(టి వాడు, ఉక్సంగంబు = తొడ, 

90 భువనెక వదాన్యు (డు = లోకముల౦ద్రు ముఖ్య మైన దాత, 

91 వెరోచని == పిరోచనుని కుమారుండు (బలిచక్సవ ర్ట 

92 తుహినకిరణు(డు జు చందుండు, 

94 విపక్షకుల శికుదక్నము == శతు) సమావామును దండించుటకు సమర 
మయినది, 

95 పంకిలము = బురదగలది, ద్విజర మెద మీండు=ఐ బొవ్మాణులను గాషో 
డుటయందు సనగ్ధండు, రూపవిజితమారుండు = చక్కదనము భే 
జయింప(బడిన మన్మథుండుగ ల వా(డు 


101 యూప స్తంధములు=యజ్ఞ పశువును గట్టి వేయుక్రంబములు, విశసీంచి 


చ౦ప్కీ పలల౦బు ఇ మాంసము, 


8 


108 సుప ర్గానిఅబలసంపన్ను లక్‌ = గరుడునియొక్కయు వాయువు యొ 
కుయు బలమువ౦టి బలముగల వారలను, వలీముఖో త్రములు = 
వానర శేస్టులు, 

104 అథ్వర సంపూజితేవీతిహో తుండు = యజ్ఞములందు శెస్ఫగయబూజింపం 
బడ్తు అన్నికల వాండు, సర్వ సం యమిజన స్తోత్ర పాతుంండు = ఆందటు 
మునులును గొనియాడుటకు( దగిన వాడు, 

10? బీమూతీములు = మేఘములు, 

110 పత్నీ వేగపరిహాసితక వాయువు = అక్కల పవేగముచే నవ్వంబడీన గాలి 
గలవా (డు, ఘో రాయక హేతికా = భయంకరమయిన ెద్దక శ్తితో, 
చరణఘాతీ చూర్ణ గార్సివుండు జ పౌదఘట్టనల చే. బొడి గా. చేయ(ంబడీన 
బండలుగల వాడు, దశాన్యమానోన్నూలి = రావణుని గర్వమును 
నాశనము చేసిన వాండు, 

118 రాఘవధనుర్విము కృకూంరశిలీముఖాగ్ని = రామునివింటిజే విడువంబడిన 
పదునైన చాణములవపఅన( బుట్టిననిప్పు, 

120 తీజట = విభీషణునికూ(తురు. వెన తేయు(డు = వినతకొడుక్షు (గర్వ; 
ర్మంతు(డు ) దగూవా రాశి = పొల సముదము, 

121 నుద్యభాం౦డములు = కల్గుకుండలు, 

128 పా హెణపొౌదపపివోరంబుల౯ = తాళ్ళు చెట్లు అను ఆయూధములతో 
తీ వదంతనఖాగమాలు= వాడిగ అపండ్ల యొక్క యు గో ళ్ళ యొక్క. యు 
కొనలు, 

125 సాలంబు = మద్ది చెట్టు ఆభీలా రావము = భయంకరమగు ధ్వని 

126 శుతిచోరుండు = వేదముల దొంగిలిన వాడు, పద్మ చాంధవకు లేశు(డు 
= సూర్యవంళపురాజ్యు దివ్యళతాంగము = 'బీవతల సంబంధమయిన 
రధము, 


9 


128 దోహిచరు(డు= రాత సుండు రావణుండు) తూణీరము=అ౦బుల పొది. 
181 రాసభరవమునకొ = గార్టభస్యరముతో, 

138 గోమాయున్ర = నక్క, ఎల్లి = యేఫ్పు, భవాని = పౌర్వతి, 

134 తూగ్యఘో షంబులతోకా = వార్యధ్యనులతో, 

187 డోలాయమానమానను(డు = ఉయ్యలవలె నూగుచున్న ననస్సుగల 


అగ జన్ములు జా బ్రాహ్మణులు, [వాండు, 
108 ఉ పొయనంబులు=కొెనుకలుు అంతక రనూబు(డ ఇయ మునికుమా రుడు 
(ధర్మరాజు) 


140 పేడి = నఫుంసక్షండు, 

141 అహావబితులు = యుదమం౦దు జయింపంబడిన వారు, 

143 మేధ పంభవిద భననిష్దుర నఖముఖము = మద ఫ్రుకేను(గురీల ను జీలు) 
టయ౦దు6 గ3నములగు గోళ్ల కొనలుగ లది, యమక, నరము = జత 
గానున్న మద్ది చెట్టు, 

145 సకోధహాత్ష వీక్షణము = కోపముతోంగూడిన కశినప్ర మాపు, 

147 పరిఖలు = అగ గలు, 


118 మాతుశేయు(డు = మేనమూమకుమారు(డు, 


ఇ్రకోడారా 


1610726 


